i 


THE GOSPEL OF JOHN. 


యా పాను వా 
౧ పర్వీము. 
ఆదియందు వాక్యము వుండెను, వాక్యము 


౨ దేవునియొద్ద వుండెను. వాక్యము ేవుడై యుం 
డెను. అది* ఆదియందు దేవునియొద్ద వుండెను. 
3 సమస్తమున్ను దాని* వల్ల కలిగెను. యేదిన్ని 
రోఅది* లేకుండా కలుగలేదు. దానిలో? జీవము 
వుండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుం 
౫ డెను, వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది అయితే 
నీకోటి దాని గృహీించలేదు. 
దేవుని యొద్దనుంచి పంపబడిన నెక మనుష్యుడు 
౭వుండెను. ఆయన పేరు యోహాను. ఆయనవల్ల 
అందరున్ను విశ్వసించేకొరకు వెలుగును గురించి 
౮ సాత్యమిచ్చుటకు సాక్నీగా వచ్చెను, ఆయన వెలు 
గును గురించి సొక్యుమిచ్చుటకేగాని ఆ వెలుగై 
౯ా యుండలేదు. లోకమందు (ప్రశేశించి యతి మను 
ష్యునిన్ని ప్రుకాశింపచేసే నిజమైన వెలుగై ఆయన 


జ 


| ౧౦ యుండెను, ఆయన లోకమందు వుండెను, లోక 


౧౧ము ఆయనవల్ల చేయబడెను. లోకము ఆయనను 
తెలుసుకొన లేదు, ఆయన స్వకీయుల యొద్దికి 
వచ్చెను అస్వుడు స్వకీయులు ఆయనను అంగీక 
౧౨రించలేదు. అయితే ఆయనను అంగీకరించిన వా 
శందరో వారికి--అనగా ఆయన నామమందు 
విశ్వసించిన వారికి ఆయన దేవుని పిల్లలవుటకు అధి 
౧౩ కారము! దయచేసెను, వారు రక్తము వల్లనెనా 
మాంసపు యిచ్శవల్ల నైనా మనుష్యుని యిచ్చవల్ల 
౧ర నైనా కాకుండా దేవునివల్ల పుట్టిరి. మరిన్ని ఆ 
వాక్యము మాంసమై పుట్టి మనలో నివసించెను. 
అప్పుడు తండ్రినుంచి జని,తైెకునిర్‌ మహిమవలె 
కృపతోనున్ను సత్యముతోనున్ను నిండుకొనిన 
ఆయన మహిమను చూచితిమి. 
యోహాను ఆయనను గురించి సాత్యుమిస్తు 


న్నాడు. ఆయన కంఠమెత్తి పలికినదేమంకే--నా 


సనా త కా; 


వెనుక వచ్చేవాడు నాకంకే తుథముడై యుండ 
ను గనుక నాకంకే ముఖ్యుడాయెనని చేను చెప్పిన 
నాడు యీ;యనే. ఆయనయొక్క పరిఫూణకాత ౧౬ 
నుంచి మనమందరము కృపకు కృపను పొందియు . 
నాము యెందుకం శే ఆజ్ఞా ప్రమాణము మో శేసల్ల ౧౭ 
యివ్వుబడెను కృపయున్ను సత్యమున్ను యేసు క్రీ 
స్తువల్ల కలిగెను. ఎనడున్ను యొప్పుడైనా దేవుని ౧౮ 
చూడలేదు--తం డ్రి యొక్క రొమృమిద వున్న జని 
తైక కుమారుడైన యీాయనే ఆయనను బయిలు 
పరిచెను. 

నీవు యెవడవని అడుగుటకు యూదులు యె ౧౯ 
రాళ లేమునుంచి యాజకులనున్ను లేవీయులనున్ను 
యోహాను యొద్దికి పంపినప్పుడు ఆయన సాత్య్యుము 
యిదే. అప్పడు ఆయన చెప్పుకొని యెరగనన ౨౦ 
లేదు నేను క్రీస్తును కానని నైప్పుకొనెను. మరిన్ని ౨౧ 
వారు-ఆలాగ్గైతే యేమిటి నీవు ఏలీయావా అని 
అడిగినప్పుడు కానని చెప్పెను. నీవు ఆ ప్రవ_౨౨ 
క్షవా అంటే కానని ప్రత్యు త్తరమిచ్చెను. కాబట్టి 
వారు-ానీవు యెవడవు మమ్మును పంపిన వారికి 
మేము ప్రత్యు త్తరమిచ్చే నిమిత్తము నిన్ను గురించి 
నీవు యేమి చెప్పుకొంటున్నావని ఆయనతో సలి 
కిరి. అప్పుడు ఆయనా ప్రవక్తయైన యెషయా ౨౩ | 
చెప్పిన ప్రకారము గా "నేను-- ప్రభువుయొక్క తోవ 
సరాళము చేయండి అని అరణ్యములో కంఠమెత్తి ' 
పలికే స్రైకని ళబ్దమునని చెప్పెను. పంపబడిన ౨౮, 
వారు ఫరిసైయులై యుండిరి, అపుడు వారు _౨౫ 
నీవు ,క్రీన్తువైనా ఆ ప్రవక్షవైనా ఏలీయావైనా కాక 
పోతే యెందుకు స్నానమిస్తున్నావని ఆయనను ) 
అడిగిరి. _ యోహాను-_నేను నీళ్లతో స్నానమిస్తు | 
న్నాను. అయితే మిరు యెరుగని వాడు మీ ౨౬, 
మధ్యను నిలిచియున్నాడు. నావెనుక వస్తూ వుం ౨౭ | 
డిన్ని నాకంయే ముఖ్యుడైన వాడు యీయ నే, | 


* లేక, ఆయన. +లేక్క, ఆయనలో, 


ర అనగా, యేకముగా పుట్టిన వాని. 


14 


[ లేక, కక్తి, 


౧౦౫ 


106 


John 11. యోహాను _౨ పర్వము. 


"నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు ప్యాశ్రుుడను 
౨౮ కానని చెప్పి వారికి ప్రత్యు త్రరమిచ్చెను. యో 
హాను స్నానమిస్తూ వున్న యొదాకాను అవతల 
వున్న ేతబారాలో యివి జరిగెను. 

మరునాడు యోహాను యేను తన యొద్దికి 
వచ్చుట చూచి. ఇదుగో లోేకముయొక్క_ పాప 
మును మోసుకొనిపోయే చేవుని గొతైపిల్ల! నా 
వెంబడి స్రైక మనుష్యుడు వస్తున్నాడు ఆయన నా 
కంకే ప్రథముడై యుండెను గనుక నాకంకే 
ముఖ్యు డాయెనని నేను యెవని గురించి వెప్పితినో 
ఆయనే యీయన. నేను ఆయనను తెలుసుకొన 
చేదు అయినప్పటికిన్ని ఆయన ఇశ్రాయేలుకు అగు 
పరచబజేకొరకు నేను వచ్చి నీళ్లతో స్నానమిన్తూ 
- వుంటినని చెప్పెను, 

మరిన్ని యోహాను సాత్యమిస్తూ--ఆత్త పావు 
రము వలె ఆకాళము నుంచి డిగుట చూచితిని 
అప్పుడు అది ఆయన మోద నిలిచెను. నేను ఆ 
యనను యెరగనైతిని అయినప్పటికిన్ని నీళ్లతో 
స్నానమిచ్చుటకు నన్ను పంపిన వాడు---నీవు ఆత్త 
మయొవని మోదెకి దిగి ఆయనమిోద నిలిచి యుండుట 
చూతువ్రూ ఆయనే పరిశుద్ధాత్తతో స్నానమిస్యన్న 
3రో వాడని నాతో చెప్పెను. అప్పుడు నేను చూచి... 
ఈయన దేవుని కుమారుడై యున్నాడని సాత్య 
మిచ్చి యున్నానని పలికెను. 
మరునాడు యోహాను తిరిగి తన శిమ్య లలో 
యిద్దరితో కాడా నిలిచి నడున్తూ వున్న యేసు 
3౬ తట్టు చూచి--ఇదుగో చేనుని గొరైపిల్ల ! అని 
3౭ చెప్పను. ఆ యిద్దరు శిష్యులు ఆయన చెప్పుట 
3౮ విని యేసును వెంబడించిరి. అంతట యేను 
వెనుక తట్టు తిరిగి వారు తన్ను వెంబడించుట 
చూచి--మిరు యేమి వెతుకుతున్నారని వారితో 
పలికినప్పుడు వారు ఫాపాంతరమందు బోధకుడా 
అనే అథజామిచ్చే--రబ్బీ యెక్కడ కాపఫురమున్నా 
వని ఆయనతో పలికిరి ఆయనావచ్చి చూడం 
3౯ డని వారితో చెప్పెను, వారు వచ్చి ఆయన 
కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన 
యొద్ద నిలిచిరి. అప్పుడు కొంచెము యొక్కువ 
రోం తక్కువ పదిఘంటలైనవి* యోహాను మాట విని 
ఆయనను వెంబడించిన యిద్దరిలో వ్రైకడు సీమోను 
పేతురు యొక్క_ 'సహహూదరు డైన అం చెయ అసే 
రోం వాడు. ఈయన మొదట సీషమోననే తన సాహూ 
దరుని కనుగొని-- మేము భాసాంతరమందు క్రీ స్తే 


_లి౯ా 


30 


3౧ 


3_౨ 


33 


3 


అభథక౯ామిచ్చే మెస్సీయను కనుగొంటిమని ఆయ 
నతో చెప్పి ఆయనను యేసు యొద్దికి తీసుకొని 
వచ్చెను. యేసు ఆయన తట్టు చూచినీవు ర౨ 
యోనా కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అన 
బడుదువని చెప్పెను. అది రాయి అనే అధథకా 
మిస్తున్న ది. 

మరునాడు యేసు గలిలైయకు బయిలు వెళ్లు ళో 
టకు యిచ్నయించెను. అప్పుడు ఫీలిప్పును చూ 
చి--నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 
ఆ ఫిలిప్పు బేక్సైదా--అనగా అంద్రెయ. పేతురు ఈర 
అనేవారి పట్టణపువాడై యుండెను. ఫీలిప్పు ర 
నథనయేలును కనుగొని-- ఆజ్ఞూ ప్రమాణములో మా 
శేయున్ను ప్రవక్షలున్ను యెవని గురించి వ్రా,సీరో 
వాని కనుగొంటిమి ఆయన యోశేఫు కుమారుడైన 
మయేసనే నజశెభువాడని ఆయనతో చెప్పెను. అం ళోజ 
దుకు నథనయేలునజరెభులోనుంచి మంచిది యే 
దైనా రాగలడా అని ఆయనతో పలికినప్పుడు-ా 
వచ్చి చూడుమని ఫీలిపు ఆయనతో చెప్పెను. 

యేసు నథనయీలు తనయొద్దికి వచ్చుట చూచి-- ఈ౭ 
ఇదుగో యథాథకముగా ఇశ్రాయేలీయుడు యో 
యనే. ఈయనయందు యే కపటమున్ను లేదని 
అతని గురించి పలికెను. నథనయేలు-ాబేనివల్ల ఈఠా 
నన్ను యెరుగుదువని ఆయనతో పలికెను. యే 
సు--ఫీలిప్పు నిన్ను పీలువక మునుపే నీవు అం 
జూరపుచెట్టుకింద వున్నప్పుడు నిన్ను చూచితినని 
అతనికి ప్రత్యు త్తరమిచ్చెను, _నభథనయేలు--రబ్బీ ఈ౯ా 
నీవు దేవుని కుమారుడవై యున్నావు నీవు ఇశ్రా 
యేలు రాజావైయున్నావని ఆయనకు (ప్రత్యుత్తర 
మిచ్చెను. యేసు--ఆ యంజూరపు చెట్టుకింద ౫౦ 
నిన్ను చూచితినని చేను చెప్పినందున నమ్ముతున్నా 
వా వీటీకంకే గొప్పవాటిని చూతువని అతనికి ౭౧ 
ప్రుత్యు త్తరమిచ్చెను. మరిన్ని ఆయన--ఇకమిదట 
ఆకాశము తెరవబడుటయున్ను -దేనుని దూతలు 
మనువ్యకుమారుని మిద యెక్కు_టయున్ను దిగుట 
యున్ను చూతురని నిజమే నిజమే మాతో చెప్పు 
తున్నానని అతనితో పలికెను. 

_౨ పర్వము. 

వమూడోదినమందు గలివైయయొక్క_ కానా౧ 
వూరిలో నెక్‌ వివాహము కలిగెను. యేసు తల్లి ౨ 
అక్కడ వుండెను. అయితే యేసున్ను ఆయన 
శిష్యులున్ను ఆ వివాహమునకు పిలువబడిరి లౌ 3 
మారసము తక్కు_వైనప్పుడు యేసు తల్లి--వారికి 


* మధ్యాహ్నము మొదలుకొని ఘంటలు చూచుక్రాంశే యిది నాలుగో సుంట, 


౧౦౬. 


John 111. యోహాను 5 పర్వము. 


10% 


ళో చాకారసము లేదని ఆయనతో చెప్పెను. యేసు 


ఆమెతో--ఓ స్తీ నీతో నాశేమి నా గడియ యిం 
‘J 
కా రాలేదని చెప్పెను. ఆయన తల్లి-మితో 


ఆయన యేమి చెప్పునో డాని చేయండని పరిచా 
రకులతో చెప్పెను. యూదుల శుద్ధి ప్రకారము 
శండేసీ మూడేసీ తూములు ప్రే ఆరు రాతికుండ 
౭లు అక్క_డ వుంచబడియుం డెను. యేసు--ఆ కుం 
డలు నీళ్లతో నింపండని వారితో చెప్పినప్పుడు 
వారు వాటిని అంచుల మట్టుకు నింపీరి. అప్పుడు 
ఆయన--మిరు యిప్పుడు ముంచుకొని విందు 
ప్రధానియొద్దికి తీసుకొని వెళ్లండని వారితో చెప్పి 
నప్పుడు వారు తీసుకొని వెళ్ళిరి. అయితే విందు 
ప్రధాని శ్రామెరసముగా చేయబడిన ఆ నీటి 
రుచి చూచినప్పుడు--అది యెక్క_డనుంచి కలిగె 
చూ ఆయనకు తెలియకపోయును. అయితే ఆ 
నీళ్లు ముంచిన పరివారకులకు తెలుసును. ఆ 
విందు (పృధాని సెండ్లికుమాూరుని పిలిచి--ప్రుతి 
మనుష్యుడున్ను మొదట మంచి దాజూరసమును 
వుంచి తర్వాత వారు మత్తుగా వున్నప్పుడు అంత 
కంకు చెడ్డదాని నుంచును. అయి తే నీను యిది 
వరకు శ్రేష్టమైన (ద్రామోరసమును _ వుంచుకొని 
యున్నావని ఆయనతో చెప్పెను, _ గలిలైయ 
యొక్క కానాలో యేసు యూ మొదటి అద్భుత 
ముచేసి తన మహిమను బయిలుపరిచెను. అప్పుడు 
ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. 
అటుతరువాత ఆయనయున్ను ఆయన తల్లిన్ని ఆ 
యన సహూాదరులున్ను ఆయన శిష్యులున్ను 
కెపర్నహూముకు వెల్లి అక్క_డ కొన్ని దినములు 
నిలిచిరి. 
౧౩ యూదుల పస్థాఅశే పండుగ సమోపించినం 
౧౪ దున యేసు యెరూళలేముకువెల్ళి గుడిలో యొడ్ల 
నున్ను గొర్రెలనున్ను పావురములనున్ను అమ్మేవా 
రున్ను రూకలు మాన్చేవారున్ను కూర్చుని యుం 
౧౫ డుటనున్ను చూచెను. అప్పుడు ఆయన తాళ్లతో 
కొరడాచేసి అందరినిన్ని గొర్రైలనున్ను యెడ్లను 
న్ను గుడిలోనుంచి తోలివేసి రూకలు మాచేకా 
వారి యాక్లలు చలీ జేసి వారి బల్లలు పడదోసి పావు 
౧౬ రములను అమ్మే వారితో--వీటిని యిక్క_డనుంచి 
తీసుకొని వెళ్లండి నా తండ్రి యిల్లు వ్యాపారపు 
౧౭ యిల్లు గా చేయ వద్దని చెప్పెను.--అయిలే ఆయన 
శిష్యులు-ానీ యింటి ఆసక్తి నన్ను భతీంచెనని 
వ్రాయబడి యున్నదని జ్ఞాపకము చేసుకో నిరి. 
కాబట్టి యూదులు-ావిటిని చేస్తున్నావు గనుక 


x 


= 


౧౮ 


యే అద్భుతము మాకు చూపిస్తున్నావని ఆయనకు 
ప్రుత్యు త్తరమిచ్చినప్పుడు యేసు--ఈ దేవాలయ ౧౯ 
మును పడదోయండి అప్పుడు మూడు దినముల 
లో దాని లేవ నెత్తుదునని వారితో (ప్రత్యు త్తరము 
చెప్పెను. కాబట్టి యూదులు--నలుబదియారు ౨౦ 
సంవత్సరములు యీ చేవాలయము కట్టబడెను నీవు 
మూడు దినములలో దాని లేన చెత్తుదువా అని 
పలికిరి. అయితే ఆయన తన శరీరమే బేవాల ౨౧ 
యమును గురించి పలికెను. కాబట్టి ఆయన చని _౨౨ 
పోయిన వారిలోనుంచి లేచిన తరువాత ఆయన 
శిష్యులు ఆయన దీని చెస్పెనని జ్ఞాపకము చేసు 
కొని 'లేఖనమున్ను యేసు చెప్పిన మాటయున్ను 
విళశ్వసించిరి. 

అయితే ఆయన పస్టాయందు యెొరూళలేములో _౨౩ 
వున్నప్పుడు ఆ పండుగలో అనేకులు ఆయన 
చేసిన అద్భుతేములను చూచి ఆయన నామమందు 
విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినిన్ని ౨౪ 
యెరిగినందు చేతనున్ను మనుష్యుని యందు వుం 
డేది ఆయనకు తెలుసును గనుక యెవడైనా మను ౨౫ 
ష్యుని గురించి సాత్య మిచ్చుట ఆయనకు అక్కర 
లేనందుచేతనున్ను తన్ను తౌను వారికి అప్పగించు 
కొన లేదు. 

౩9 పర్వము. 

సికొజేమనే “పేరుగల ఫరినెయుడున్ను యూ ౧ 
దుల ప్రధానియున్వ్నైన నెక మనుష్యుడు కలడు. 
ఆయన రాత్రియందు యేసు యొద్దికి వచ్చిఓ ౨ 
రబ్బీ నీవు జేవుని యొద్దనుంచి వచ్చిన బోధకుడవని 
యెరుగుదుము యెందుకంశు దేవుడు ఆయనకు 
తోడైయుంకేనే గాని యే మనుహ్యుడున్ను నీవు 
చేస్తున్న అద్భుతములను చేయ నేరడని ఆయనతో 
చెప్పెను. యేను-యెవడైనా తిరిగీ పుట్టితేనే 3 
గాని దేవుని రాజ్యమును చూడ "నేరడని నిజమే 
నిజమే "నేను నీతో చెప్పుతున్నానని ఆయనకు 
ప్రత్యు త్తరమిచ్చెను. అందుకు నికొదేము-ముస రో 
లియైయున్న మనుష్యుడు యేలాగు పుట్టగలడు. 
శిండో మారు. తల్లి గభ౯మందు ప్రవేశించి పుట్ట 
గలడా అని ఆయనతో పలికినప్పుడు యేసు--నిజ ౫ 
మే నిజమే నేను నీతో చెప్పేది యేలాగంకే యెద 
డైనా నీళ్లవల్లనున్ను ఆత్మవల్లనున్ను పుట్టితేశే గాని 
జేవుని రాజ్యమందు ప్రవేశించ చసేరడు, మాంస ఇ 
మువల్ల పుట్టినది మాంసమున్ను ఆకత్తవల్ల పుట్టినది 
ఆత్సయున్వై యున్నది. మోరు తిరిగీ ఫుట్టవలె౭ 
నని శేను నీతో చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు. 


౧౦౭ 


108 


John 111. యోహాను 3 పర్వము. 


౮ా గాలి తనక యిచ్చ గల చోటను విసురుతున్నది 
నీవు దాని శబ్దము వింటున్నావు అయితే అది 
యెక్క_డనుంచి వచ్చునో యెక్క_డికి పోవుసో 
నీకు తెలియదు. ఆత్తవల్ల పుట్టిన ప్రతివాడున్ను 

౯ా ఆలాగే వున్నాడని శ్రుక్యు త్సరమిచ్చెను. ఇవి 
యేలాగు సంభవించ గలవని నికొదేము ఆయనతో 
౧౦ ప్రత్యు త్తరము పలికెను. అందుకు యేసు--నీవు 
ఇశ్రాయేలు బోధకుడవైయిన్ని వీటిని యెరుగవా 
౧౧నిజమే నిజమే చేను నీతో చెప్పేది యేలాగంకు 
మాకు తెలిసినదాన పలుకుతున్నాము చూచినదానికి 
సామ్యమిస్తున్నాము మా సాొత్యుము మోరు అంగీ 
౧౨ కరించరు. భూ సంబంధమైన వాటిని చేను మితో 
చెప్పినప్పుడు మీరు నమ్మని పత్షమందు ఆకాళ 
సంబంధమైన వాటిని మోతో పలికితే యేలాగు 
౧౩ నమ్హుదురు. మరిన్ని ఆకాళమునుంచి దిగిన వాడే-- 
అనగా ఆకాళములో వున్న మనుస్యుకుమూరుడే 
గాని అఆకొాళములోకి యెవడున్ను యొక్క వెళ్ల 
౧౪ లేదు. అదిన్ని గాక అరణ్యములో మోశే ససకా 
౧౫ మును యేలాగున యెత్తెసో ఆలాగున మనుష్య 


కుమారుడు ఆయన యందు విశ్వానముంచే ప్రతి, 


వాడున్ను నళించక నిత్య జీవము పాంజే కొరకు 
౧౬. యొత్తబడ వలెను యెందుకంకే బేవుడు లోకము 
యేమించుట మేలాగంకు--ఆయన యందు విశ్వా 
సముంచే పృతివాడున్ను నళించక నిత్యజీవము 
పాంటబేకొరకు తన జనితైక కుమారుని యిచ్చెను 
౧౭ యెందుకంటకే చేవుడు లోకమునకు తీస్పలా చేయు 
టకు తేన కుమారుని లోకమునకు పంప లేదు అయితే 
లోకము ఆయన ద్వారా రక్షణ పొందుటశే. 
గారా ఆయనయందు విశ్వాసముంచేవానికి తీప్రులా చేయ 
బడదు. అయితే విశ్వసించని వానికి యింతకు 
మునుపే తీఫుజ చేయబడి యున్నది యెందుకంశే 
బేవుని జనితైక కుమారుని నామమందు విశ్వాస 
౧౯ ముంచలేదు, ఆ తీర్చు యేదంకే వెలుగు లోకము 
లోకి వచ్చెను అయితే మనుష్యులు తము (క్రియలు 
చెడ్డ వైనందున వెలుగుకంకే వీకటిని బహుగా 
౨౦ _ైప్రేమించిరి యెందుకం జు చెడ్డ క్రియలు చేసే ప్రతి 
వానికిన్ని వెలుగు అసహ్య మై యున్నది. వాడు 
తన (క్రియలు గద్దించబడక వుండే కొరకు వెలుగు 
యు 
౨౧ యొద్దికి రాడు. అయితే సత్యమును జరిగించే 


వాడు తన (క్రియలు 'జేవుని మూలముగా చేయబడి | 


యున్న వని అగుపడే నిమిత్తము వెలుగు యొద్దికి 
వస్తున్నాడని ఆయనతో ప్రత్యు త్తరము జెప్పెను. 


అటుతరువాత యేసు తన శిష్యులతో కూడా ౨౨ 
యూదైయ దేశమునకు వచ్చి అక్కడ వారిలో 
నివసించి స్నానమిస్తూ వుండెను. అయితే యో ౨౩ 
హాను కూడా 'ససలైము దగ్గిర వున్న ఐనసూనులో 
స్నానమిస్తూ వుండెను యెందుకంశు అక్క_డ నీళ్లు 
విస్తారముగా వుండెను. వారు వచ్చి స్నానము 
పొందుతూ వుండిరి యెందుకంశు యోహాను యిం ౨౮ 
కా చెరసాలలో వేయబడ లేదు. కాబట్టి శుద్ధిని అసి 
గురించి యోహాను శిష్యులకున్ను యూదులకున్నుు 
వివాదము ఫు ప్పైను. అప్పుడు వారు యోహాను ౨౬ 
యొద్దికి వచ్చి--రబ్బీ యెవడు యొదాకాను అవతల 
నీతో కూడా వుండెనూ నీవు యెవని గురించి 
సాత్యుమిచ్చితివా యిదుగో ఆయన స్నానమిస్తు 
న్నాడు మరిన్ని అందరున్ను ఆయన యొద్దికి వస్తు 
న్నారని ఆయనతో చెప్పిరి. అందుకు యోహాను ౨౭ 
ప్రత్యు త్తరముగా  చెప్పినదేమంకేుమనుమ్యుడు 
తనకు ఆకాళమునుంచి యివ్వబడీన కైతే నే “గాని 
యేమిన్ని పుచ్చుకొనలేడు. చేను క్రీస్తును కాన ౨౮ 
నిన్ని అయితే ఆయనకంటే ముందుగా పంపబడి 
యున్నాననిన్ని చెప్పి'నాననుటుకో మీరున్న నాకు 
సాతులై యున్నారు. "పెండ్లి కొవమూతెజా గల ౨౯ా 
వాడు పెండ్లి కుమారుడై యున్నాడు. అయితే 
నిలువబడి పెండ్లి కుమారుని శబ్దము వినే వాని 
న్నేహితుడు ఆ సెండ్లికుమారుని శబ్బమువల్ల మిక్కి_లీ 
సంతోషించును. కాబటి యీ నా సంతోషము 
సంవూణజామై యున్నది. ఆయన హాచ్చవలెను 3౦ 
“నేన త్వ నలెను.  మోదనుంచి వచ్చే వాడు అం 3౧ 
దరి మిద వున్నాడు. భూమినుంచి పుట్టేవాడు 
భూ సంబంధియై యుండి భూమిని గురించి మాట్లా 
డుతున్నాడు. ఆకాళమునుంచి వచ్చె వాడు అం 
దరి మోదనుండి తాను చూచే దాని గురించిన్ని వినే 3౨ 
దాని గురించిన్ని సాత్యమిస్తున్నాడు. అయితే 
యెవడున్ను ఆయన సాత్యమును అంగీకరించడు. 
ఆయన సాత్యమును అంగీకరించేవాడు--బేవుడు 33 
సత్యవంతుడని ముద్రవేసి యున్నాడు యొందు 3౮ 
కంకే చేవుడు పంపిన వాడు బేవుని మాటలు పలు 
కుతున్నాడు యెందుకంయే దేవుడు మితివల్ల ఆత్తను 
యివ్వడు. తండ్రి కుమారుని (ప్రేమించి ఆయన 3౫ 
చేతికి సమస్తమున్ను యిచ్చెను. ఆ కుమారుని 3౬ 
యందు విశ్వాసముంచే వానికి నిత్య జీవము కలదు 
కుమారుని విళశ్వసించని* వాడు జీవమును చూడడు 
అయితే దేవుని వుగృము వాని మీద నిలుచును, 


* చేక్క కుమారునికి విడేయుడు కాని. 


(౧౧౦౮ 


John 1. యోహాను ర పర్వము. 


109 


ర పర్వము. 
కాబట్టి యాహానుకంకే యేసు అనేకులను 
శిష్యులుగా చేసుకొని వారికి స్నానమిన్తూ వున్నట్లు 
ఫరిమైయులు విన్నారని ప్రభువుకు తెలినినప్పుడు-- 
౨ అయినప్పటికిన్ని ఆయన శిష్యులే గాని యేసు తానే 
3 స్నానమివ్వలేదు--అఆయన యూద్రైయను. విడిచి 
ఈ గలిలైయకు తిరిగీ వెళ్లెను. అయితే ఆయన సమ 
౫ వయ ద్వారా వెళ్ళ వలసి యుండెను గనుక యా 
కోబు యోశేఫుకు యిచ్చిన భూమి దగ్గిర వున్న 
నుఖారనబడిన సమమవైయ బేళఫు వూరికి వచ్చెను, 
అక్కడ యాకోబుయొక్క నుయ్యి వుండెను. కా 
బట్టి యేసు ప్ర్రయాణమువల్ల అలసటపడీ యీలాగు 
ఆ నూతి యొద్ద కూచుకాంటూ వుండెను, 
టికి కొంచెము యొక్కువ తక్కువ ఆరుఘంట 
లైనవి.* 
౭. సమనైయ చేశపు స్తీ నైకతె నీళ్లు తోడుటకు 


ల 
వచ్చెను. యేసు--నాకు తొగుటకు యిమ్మని ఆమె 


అప్ప 


 రాతో చెప్పెను యొందుకంకే ఆయన శిష్యులు ఆవో 


౯ా రము కొనే కొరకు వూరికి వెళ్ళియుండిరి. కాబటి 
ఆ సమనైయురాలయిన స్తీ నీవు యూదుడవై 


గ — 
యుండి సమరైయ చేళస్రు స్తీ 


నైన నన్ను తాగు 


టకు యిమ్లని యేల అడుగుతున్నావని ఆయనతో 
పలికెను యెందుకంకు యూదులు సమనైయులతో 
౧౦ సాంగత్యము చేయరు. అందుకు యేసు--నీవు 
దేవుని వరమున్ను నాకు తాగటకు యిమ్లని నీతో 
యెవడు చెప్పుతున్నాడో అదిన్ని యెరిగి యుంశే 
నీవు ఆయనను అడిగి యుందువు అప్పుడు ఆయన 
జీవముగల నీళ్లు నీకు యిచ్చి యుండునని ఆమెకు 
| ౧౧ ప్రుత్యు తరము చెప్పినప్పుడు ఆ ప్రభువా 


| నీకు చేదయైనా లేదు మరిన్ని నుయ్యి లోతై యు 
న్నది గనుక దేనివల్ల ఆ జీవము గల నీళ్లు నీకు 
కలవు. -ఈ నుయ్యి మాకు యిచ్చి తన కుమాళ్ళో 
తోనున్ను పశ్వాదులతోనున్ను తాను కూడా డాని 
నీళ్లు తాగిన మన1 తండ్రియైన యాకోబుకంయే 
నీవు గొప్పవాడవా అని ఆయనతో పలికెను. 
| ౧౩ అందుకు యేసు---ఈ నీళ్లు తాగే ప్రతివానికిన్ని 
| ౧౪ తిరిగీ దావామవును. అయితే చేను యిచ్చే నీళ్లు 
యెవడు తాగునూ వానికి యప్వుడున్ను దాహము 
కాకుండా చేను వానికి యిచ్చే నీళ్లు నిత్యజీవము 
నకు నూనే నీటి బుగ్ధయై యుండునని ఆమెకు 


ప్రత్యు త్తరమిచ్చెను. అందుకు ఆ స్తీ_పఓీ ప్రభు ౧౫ 
వా నాకు దాహము కాకనున్ను నేను చేదుటకు 
యిక్క_డికి రాకనున్ను నుండే కొరకు ఆ నీళ్లు 
నాకు దయచేయుమని ఆయనతో చెప్పెను. అ ౧౬ 
ప్పుడు యేసు--నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచు 
కొని యిక్క_డికి రమని ఆమెతో చెెప్పిను. అం ౧౭ 
| జాకీ 
దుకు ఆ స్తీ-శాకు "పెనిమిటి లేడని ప్రత్యుత్తర 
మిచ్చెను. యేసు--నాకు పెనిమిటి లేడని నిజ 


ముగా వెస్పితివి యెందుకంటకే నీకు అయిదుగురు ౧౮ 
పెనిమిట్టు వుండిరి. ఇప్పుడు నీకు కలిగిన వాడు 
నీ పెనిమిటి కాడు దీని నిజము గా చెస్పితివని ఆమె 
తో పలికినప్పుడు ఆ స్ర్రీ-ఓ ప్రభువా నీవు ప్రవ ౧౯ 
_కృవని చూస్తున్నాను. మా పితృలు యీ పర్వత ౨౦ 
మందు ఆరాధించిరి. అయితే ఆరాధన చేయవల 
నిన న్థలము యరూళలేములో వున్నదని మిరు చెప్పు 
దురని ఆయనతో పలికెను. అందుకు యేసు-- ౨౧ 
ఓ స్తీ మిరు యీ పర్వకతమందున్ను యెరూళలేము 
యందున్ను మాత్రమే కాకుండా తండ్రిని ఆరా 
ధించే కాలము వచ్చునని నా మాట నమ్లుము, 
లీ 
మిరు మోకు తెలియని దాని ఆరాధిస్తున్నారు. ౨౨ 
మేము మాకు తెలిసిన దాని ఆరాధిస్తున్నాము యెం 
దుకంకే రతణ యూదులలోనుంచి కలుగును. 
అయితే నిజమైన ఆరాధికులు ఆత్తతోనున్ను సత్య _౨౩ 
యా ఆశీ 
ముతోనున్ను తండ్రిని ఆరాధించే కాలము వస్తు 
న్నది యిస్వుడున్ను వున్నది యెందుకంకే తండ్రి 
తన్ను ఆరాధించే వారు అటువంటి వారవుటకు 
వెతుకుతున్నాడు. దేవుడు ఆత్త గనుక ఆయనను ౨ర 
ఆరాధించే వారు ఆత్తతోనున్ను సత్యముతోనున్ను 
ఆరాధించ వలెనని ఆమెతో చెప్పెను. ఆస్తీ _ ౨౫ 
ఆ) 

శీస్తనే అథ౯మిచ్చే మెస్సియా వచ్చునని యెరు 
గుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమున్ను 
తెలియచేసునని ఆయనతో పలికెను. అందుకు ౨౭౬ 
యేసు-ానీతో పలుకుతూ వున్న నేనే ఆయనని 
ఆమెతో చెప్పెను, 

ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన శీ త్రో ౨౭ 


పలుకుతూ వుండెనని ఆశ్చర్య పడిరి. అయినప్ప 


టికిన్ని--నీవు దేని వెతుకుతున్నావు యీమెతో 
యెందుకు మాట్లాడుతున్నావని యెవడున్ను సలు 
కలేదు. 


| * అనగా, యూదుల లెక్కచొప్పున మధ్యాహ్నము. లేక, మా. 


౧౦౯ 


| 


110 John V. యూపహా 


౨౮ కాబటి ఆ సీ తన కుండ విడిచి వ్రారిలోకి 
లు మ. 


౨౯ వెళ్ళి--ఇదుగో ర చేనినవన్నిన్ని నాతో చెప్పిన 
నైక మనుష్యుని చూడ రండి యీయన క్రీస్తుకా 
కిండా అని జనులతో చెప్పను. వారు వూరిలో 
నుంచి బయిలుదేరి ఆయనయొద్దికి వస్తూవుండిరి. 
ఆ మధ్యను శిష్యులు--ఓ రబ్బీ భుజించుమని 
3_౨ ఆయనను వేడుకొనిరి. అయితే ఆయనానేను 
భుబించుటకు మోకు తెలియని ఆహారము నాకు 
33 కలదని వారితో చెప్పెను. కాబట్టి ఆ శిష్యులు 
న్రకనితో వెకడు_ఆయన భుజించుటకు యొవడై 


3౧ 


నా యేమైనా శెచ్చినాజేమో అని అనుకొనిరి. రు 


3ళ యేసు వారితో వెప్పినదేమంకే--నన్ను పంపినవాని 
యిచ్భ నెరజేర్చుటయున్ను ఆయన పని సంపూ 
చేసుటయున్ను నా ఆహారమై యున్నది. 

34 ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము 


వచ్చునని మిరు ఇెప్పుతున్నారుగదా యిదుగో | 


మి కన్నులెత్తి పొలములను చూడండి అవి యి 

ప్పుడే తెల్లబడి కోతకు. సీద్దమైయున్నవని మతో 
32. చెప్పుతున్నాను. మరిన్ని విత్తేవాడున్ను కోనేవా 

డున్ను కూడా సంతోషించేటట్లు చేను కో సేవాడు 

జీతము పుచ్చుకొని నిత్యజీవముకొరకు ఫలము కూ 
3౭ చుకాకొంటున్నాడు యెందుకంకేనెకడు విత్తు 

ను మరియొకడు కోసుననే మాట యిందులో సత్య 
3౮ మే. మిరు చేని గురించి కస్ట్రపడలేదో అది 
కోసుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్ట్రప 
డిరి మీరు వారి ఏ “కష్ట ఫలములలో ప్రువేశించితిరని 
పలికెను, 

మరిన్ని--నేను చేసినవి యేసూ అవి యన్నిన్ని 
నాతో చెప్పెనని సాత్యమిచ్చిన స్తీ యొక్క మా 


3౯ా 


శు 
ar) 


టవల్ల ఆ పట్టణస్థులెన సమనైయులలో అనేకులు 
రం ఆయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి ఆ సమ 
వైయులు ఆయనయొద్దికి వచ్చి తమయొద్ద నిలుచు 
టకు ఆయనను వేడుకొనిరి, అక్కడ ఆయన 
రో౧ కండు దినములు నిలిచెను. అప్పుడు ఆయన వా 
క్య్యమువల్ల యింకా అనేకులు నమ్మి--ఇకమిదట 
6౨ నీవు పలికిన దానివల్ల నమ్ముతున్నాముకాము యం 
దుకంశు మేముకూడా విని యీయన నిశ్చయము 
గా లోకరత్షకుడైన (క్రీసని యెరుగుదుమని ఆ 
ప్పీ తో చెప్పిరి, 
KE 
CE ఆ శిండు దినములైన తరువాతే ఆయన అక్క_డ 
రోరోనుంచి బయిలుదేరి గలిలైయకు వెళ్లెను యెందుకం 
చ ప్రవక్ష తన స్వదేశములో ఘనము పొందడని 
ర యేసు చెప్పియుండెను. కాబట్టి ఆయన గలి 


హోను ౫౫ పర్వము. 


లైయకు వచ్చినప్పుడు గలిలైయులు ఆయన యొరూ 
శలేములో పండుగ వేళ “చేసి సినవన్నిన్ని చూచినం 
దున ఆయనను చేర్చుకొనిరి యెందుకంకే వారు 
కూడా ఆ పండుగకు వెళ్లిరి, 

కాబట్టి యేసు తాను నీళ్లు డ్రామోరసముగా రోజ. 
చేసిన గలిలైయలోేవున్న కానానుకు తిరిగీ వచ్చెను. 
అప్పుడు కపెన౯లాహూములో రోగియైన కుమారు 
డుగల నుక ప్రధాని యుండెను. మేను యూ ఈ౭ 
దైయనుంచి గలిలైయకు వచ్చెనని అతడు వినినప్పు 
డు ఆయనయొద్దికి నెల్లి ఆయన నచ్చి తన కుమా 
ని స్వస్థపరుచుటకు వేడుకొనెను యెందుకంశే 
అతడు మృతి పొందనా యుండెను. 
యేసుమోరు గురుతులనున్ను వ 
చూడకపోతే నమ్మే నమ్మరని ఆయనతో చెప్పె 

ఆ ప్రధాని ళ్‌ "ప్రభువా నాపిల్ల చావక bes రో౯ా 
రమ్మని ఆయనతో చెప్పాను. యేను--నీవు వెళ్లు ౫౦ 


కాబట్టి ళో౮ా 


ము నీ కుమారుడు (బ్రతుకుతున్నాడని ఆయనతో 
చెప్పెను. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన 


మాట నమ్మి వెళ్లిపోయెను. 
కా వెళుతూ వున్నపుడు ఆయన దాసులు ఆయ 
నకు యెదురుగా నచ్చి-ానీ కుమారుడు (బ్రతుకుతు 
న్నాడని "తెలియ చెప్పిరి. 
గడియలో స్వస్థతే కలిగనో దాని “సరించి వారిని 
ఆడిగినప్పుడు ప యేడో గడియను జ్వర 
ము అతని విడిచెనని ఆయనతో చెప్పిరి. 
తనతో-నీ కుమారుడు (బ్రతుకుతున్నాడని చెప్పిన 
గడియ అడే అని తండ్రి తెలుసుకొనెను గనుక 
ఆయనయున్ను ఆయన యింటివారందరున్ను నమ్మిరి. 
యేసు యూడైయనుంచి గలిలైయకు వచ్చి చేసే న ౫౫ 
>» పర్వము. 

ఇవియైన తరువాత యూదుల పండుగ వెకటి ౧ 
వుండెను గనుక యేసు యొరూళలేముకు వెళ్లెను. 
యొరూశలేములో గొ), ద్వారము దగిర హెత్రా, ౨ 
యి భాషలో బేఖెస్ట టం నెక కోశేట కలదు 
దానికి అయిదు మంటపములున్నవి. వాటిలో 3 
బహు విస్తారమైన బలహీనులున్ను గుడ్డివారున్ను 
కుంటివారున్ను యొండిన చారున్ను పండుకొనిరి 
వారు నీళ్లు చలించుటకు కనిపెట్టుతూ వుండిరి 
యొందుకంకే వక దూత నవ్రకానెకప్పుడు ఆర 
కోనేటిలో ప్రవేశించి నీళ్లు కలగేటట్టుచేసెను గ 
నుక నీళ్లు కలగిన తరువాత మొదట ఎప్రువేశించిన ౫ 
వాడు తనకు యే రోగము కలిగినప్పటికీ స్వస్థత 


మరిన్ని ఆయన యిం%౧ | 


కాబట్టి అతనికి యే౨_౨ | 


యేసు = | 


౧౧౦ 


లేయు 7. యోహాను ౫ పర్వము. 


111 


పొందాను అక్క_డ ముప్ఫయి యెనిమిది సంవత్సర 
ముల నుంచి రోగము కలిగిన చవక మనుష్యుడు 
౬ వుండెను, అతడు పండుకొని యుండుట యేసు 
చూచి అతడు అప్పటికి బహు కాలమునుంచి ఆ 
స్థితిలో వున్నాడని యెరిగి స్వస్థపడుటకు కోరుతు 
౭ న్నావా అని అతనితో పలికినప్పుడు ఆ రోగి 
ఓ ప్రభువా నీళ్లు కలగించబజేటప్పుడు నన్ను 
కో నేటిలో వుంచే కొరకు చాకు యే మనుష్యుడున్ను 
లేడు అయితే నేను నస్తూ వున్నప్పుడు మరియొ 
కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు చ 
౮ త్యు త్తరమిచ్చెను. అప్పుడు యేసు--నీవులేచి నీ 
పరుపు యెత్తుకొని నడువుమని అతనితో చెప్పెను, 
౯ వెంటనే ఆ మనుష్యుడు స్వస్థత పొంది తన పరుపు 
యెత్తుకొని నడిచెను, 
అయితే ఆ దినమందు సబ్బాతు వుండెను గనుక 
యూదులు-సబ్బాతు వున్నది నీ పరుపు యెత్తు 
౧౧కొనుట నీకు తగదని స్వస్థత పొందిన వానితో చె 


౧౧౦ 


స్పిరి. అతడు--నన్ను స్వస్థపరిచిన చాడే--నీ పరు 
పు యొక్తుకొని నడువుమని నాతో ఇెప్పెనని వారికి 
౧౨ ప్రత్యు త్తరమిచ్చెను. కాబట్టి వారు--నీ పరుపు 
యెత్తుకొని నడువుమని నీతో చెప్పిన మనుష్యుడు 
౧౩ యెక్కడ వున్నాడని అతని అడిగిరి, అయితే 
ఆయన యెవడో స్వస్థత పొందిన వానికి తెలియక 
పోయెను యెందుకంశు ఆ చోటను సమూహము 
౧రోవుండౌను గనుక యేసు జూరిపోయెను,. ఆ తరు 
వాత యేసు గుడిలో అతని చూచి--ఇదుగో నీవు 
స్వస్థత పొందితివి మరీ యెక్కువ కీడు నీకు కలు 
గక నుండే కొరకు యికమోదటు పాపము చేయకు 
౧౫ మని చెప్పెను ఆ మనుష్యుడు వెల్లి తన్ను స్వస్థ 
పరిచిన వాడు యేసని యూదులకు తెలిపెను. 
౧౬ కాబట్టి వీటిని సబ్బాతులో చేసినందున యూదు 
లు యేసును తరిమి ఆయనను చంపుటకు వెతికిర. 
౧౭ అయితే యేసు--నా తండ్రి యిది వరకు (క్రియ 
జరిగిస్తున్నాడు చేనున్ను జరిగిస్తున్నానని వారికి 
౧౮ ప్రత్యు త్సీరమిచ్చెను. కాబట్టి యూదులు దీని 
వల్ల మరీ యెక్కునగా ఆయనను చంపుటకు యత్న 
పడిరి యెందుకంకే ఆయన సబ్బాతు వదులుటు 
మాత్రమే కాదు అయితే తన్ను చేవునితో సమా 
నునిగా చేసుకొని దేవుడు తన స్వకీయ మైన తండ్రి, 
అని చెప్పెను. 
కాబట్టి యేసు--నిజమే నిజమే నేను మీతో 
వెప్పెది యేదంకే కుమారుడు తండ్రి, దేని చేయుట 
చూచునెో అదే గాని తనంతట తాను యేదిన్ని 


౧౯ 


చేయ శేరడు యెందుకంకే ఆయన వేటిని చేసు 
సూ వాటిని కుమారుడున్ను ఆలాగు చేసును యెం ౨౦ 
దుకంకే తండ్రి, కుమారుని సప్పేమిస్హ్థూ తాను చేసే 
వాటినన్నిటినిన్ని ఆయనకు అగుపరుస్తున్నాడు. 
మరిన్ని మిరు ఆళ్చర్యపడేకొరకు వీటికంకే గొప్పు | 
కార్యములను ఆయనకు అగుపరుచును యెందుకం ౨౧ 
శే తండ్రి యేలాగు మృతులను లేపి (బ్రతికించు 

మో ఆలాగే కుమారునకు కూడా తాను యిచ 
యించే వారిని ట్రతికించును. అంతే కాకుండా ౨.౨ 
తండ్రి యొవనికిన్ని తీఫుకా చేయడు అయితే అం 
దరున్ను తండ్రిని భునపరిచే ప్రకారము కుమారుని 
ఘనపరిచే కొరకు తీఫ్రుకా చేయుట శేవలము కుమా 
రునికి అప్పగించెను. కుమారుని భునపరచని వా ౨౨౩ 
డు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు, | 
నిజమే నిజమే నేను మాతో చెప్పే దేమంశే-.నా ౨౪ 
వాక్యము విని నన్ను పంపిన వానియందు విశ్వాస | 
ముంచేవానికి నిత్యజీవము కలిగియున్నది. ఆతడు 
తీప్ప్రకాలోకి రాక మరణమునుంచి జీవములోకి 
నచ్చియున్నాడు. నిజమే నిజమే మోతో చెప్పేది ౨౫ 
యేమంశే--మృతులు దేవుని కుమారుని శబ్దమును 
వినేటటువంటిన్ని వినేవారు జీవించేటటువంటిన్ని 
గడియ వస్తున్నది-అది యిప్పుడు కాడా వున్నది 
యొందుకంజీ తండ్రి యేలాగు తనంతట తానే ౨౬ 
జీనముగలవా డై యున్నాడో ఆలాగే కుమారునికి 

న్ని తనంతట తానే జీవము కలుగుట యిచ్చి యు 
మరిన్ని ఆయన మనుప్య కుమారుడై యు _౨౭ 
న్నాడు గనుక తీపఫుకా చేయుటకున్ను ఆయనకు 
అధికారము యిచ్చెను. దీనికి ఆళ్చర్య పడకండి ౨౮ 
యొందుకంకే సమాధులలో వున్న వారందరున్ను 
ఆయన శబ్దమును విని--జీవము యొక్క పునరుత్థాన ౨౯ 
మునకు మంచి (క్రియలు చేసినవారున్ను తీర్పు 
యొక్క_ స్రనరుణ్గానమునకు వెడ్డ (క్రియలు చేసిన 
వారున్ను బయిటికి వచ్చే వేళ వస్తున్నది. నా3౦ 
యంతట చేశే యేమిన్ని చేయలేను నేను వినే 
ప్రకారము తీర్పు చేస్తున్నాను నన్ను పంపిన తండ్రి 
యిచృనేగాని నా యిచ్చను చేను వెతుకను గనుక 


నా తీర్పు న్యాయమైయున్నది. నన్ను గురించి 3౧ 
స్స సామ్య మిచ్చినట్టయితే నా సామ్యము సత్య 
ము కాదు. నన్ను గురించి సాత్యుమిచ్చె వేరొక 3౩౨ 
డు కలడు, మరిన్ని ఆయన నన్ను గురించి సా 
క్యుమిచ్చే సాత్యము సత్యమని యొరుగుదును. 
మోరు యోహాను యొద్దికి కొందరిని పంపినప్పుడు 33 
ఆయన సత్యమునకు సాశత్యమిష్పెను. అయితే 3౪ 


౧౧౧ 


112 


John V1 యోహాను ౬ పర్వము. 


మనుష్యులవల్ల (నా) సాత్యమును పుచ్చుకొనను 
అయినప్పటికిన్ని మిరు రకీంచబడే కొరకు వీటిని 
3> చెప్పుతున్నాను. ఆయన వెలిగించబడి చప్రకాళ 
మైన దీపమై యుండెను. మిరు ఆయన వెలుగు 
లోనుండి కొంత కాలము సంతోషించుటకు మన 
3౬. స్ఫుగలవానైతిరి. అయితే యోహాను సాక్ష్యము 
కంకే నాకు యెక్కువైనది కలదు యొందుకంకే 
చేను నెరవేర్చేకొరకు తండ్రి యే కార్యములను 
నాకు యిచ్చెసూ నేను చేస్తున్న ఆ కార్యములు 
తండ్రి నన్ను పంపెనని నన్ను గురించి 'సాక్యుమి 
3౭ స్తున్నవి. మరిన్ని నన్ను పంపిన తండ్రి తాను 
నన్ను గురించి సాత్యమిచ్చి యున్నాడు. మిరు 
యే కాలమంధైనా ఆయన శబ్దము వినలేదు ఆయన 
3౮ రూపము చూడలేదు. మరిన్ని మీలో ఆయన 
వాక్యము నిలిచి యుండలేదు యందుకంపే ఆయన 
యెొవని పంపెనూ ఆయనను మిరు విళ్వసించక 
లేఖనములను పరికోధిస్తున్నారు* 
యెొందుకంయే వాటివల్ల మోకు నిత్యజీవము కలిగి 
యున్నదని తలంచుకొంటున్నారు--యివిన్న్ని నన్ను 
ఈం సరించి సాత్యమిస్తున్నవి. ఆయితే మోకు జీవ 
ము కలిగేకొరకు నాయొద్దికి వచ్చుటకు మికు 
రం మనస్సు లేదు. చేను మనుష్యు లవల్ల మహిమను 
రో౨ అంగీకరించను, అయితే బేవుని (“ప్రేమ మీలో 
౪౩ లేదని మిమ్గును యెరుగుదును, చేను నా తండ్రి 
నామమున నచ్చియున్నాను అయితే మోరు నన్ను 
అంగీకరించరు మరియొకడు తన స్వకీయనానుమున 
వచ్చినట్టయితే ఆయనను అంగీకరింతురు. వక్క 
డైన జేవునివల్ల నచ్చేఘునము? వెతుకక నేకనివల్ల 
న్రకడు ఛునము? పొందే మిరు యేలాగు విళ్వ 


3౯ వున్నారు. 


ళోర 


రశసించ గలరు. నీను తం డ్రి యొద్ద మో మోద 
చేరము సాపింతునని తలంచకండి. మూరు ఆశ్ర 


యించిన మోజే మీయందు నేరము స్థాపించే 
వాడు యుందుకంకే ఆయన నన్ను గురించి చాన 
ను గనుక మిరు మోశేను నమినటయి తే నన్ను 
3 టు 
నమియుందురు. అయితే ఆయన [(వాతలను 
వీ ఫ్‌! స్టైలో 
నమ్మకపోతే నా మాటలను యేలాగు నమ్ముదురని 
వారికి ప్రత్యు తృరమిచ్చెను. 
౬. పర్వము. 
. ఇవియైన పిమ్మట యేసు తిబెరియ సముద్రమే 
గలిలైయ సముద్రము అవతలకు వెళ్లెను, 


ww 
బహు జనసమాహాము ఆయనను వెంబడించెను 


రోజ 


ళ౭ 


అప్పుడు 


మమెందుకంే ఆయన రోగుల యెడల చేసిన అ 
దృుతములను చూచిరి. అయితే యేసు పర్వత 3 
మెక్కి_ అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుం 


డెను. అప్పుడు యూదుల పండుగైన పస్టా సమీ ఈ 
పించెను. కాబట్టి యేను కన్ను లెత్తి బహు సమూ ౫ 


హము తన యొద్దికి వచ్చుట చూచి--నీఠరు భోజనము 
చేసే కొరకు యెక్క_డనుంచి రొక్టైలు కొని 'తే గల 
మని ఫీలిపుతో పలికెను--అయితే తాను యేమి 
చేయనా యుంజినసో అది తనకు తెలుసును గనుక 
అతని కోధించుటకు దీని పలికెను. అందుకు ౭ 
ఫీలిప్వు--వారిలో ప్రతివాడున్ను కొంచెము కొంచె 
ము పుచ్చుకొ నే కొరకు యిన్నూరు దీనారముల } 
రొ స్వైలు వదాలవని ఆయనకు ప్రుత్యు త్తరమిచ్చెను. 
ఆయన శిష్యులలో వ్రైకడు అనగా సీమోను పేతురు 
సెహ్బాదరుడైన అంగద్రైయఇక్కృ_డ వున్న నైక 
పడుచుచానికి యవల రొ జైలు అయిదున్ను రండు 
చిన్న చేపలున్ను కలిగి యున్నవి. అయితే యింత 
మందికి యివి యే మాశత్రమని ఆయనతో చెప్పెను 
అయితే యేసు--మనుష్యులను కూచుకాండేటట్టు 
చేయండని చెప్పెను, అపుడు ఆ సలమందు 
్ప్ప నా స్థ 
చాలా గడ్డి యుండెను గనుక లెక్కకు కొంచెము 
యెక్కు_వ తక్కువ అయిదు వేల పురుషులు కూ 
చుకాండిరి, అప్పుడు యేసు ఆ రొ్రిలు పట్టు 
రి చ. 
కొని స్తోత్రృముర్ధ చేసి వాటిని శిష్యులకు యిచ్చెను 
శిష్యులు కూచుకని యున్న వారికి వడ్డించిరి. 
ఆలాగున చేపలు కూడా వారికి యిస్ఫ్రమైనంతే 
మటుకు వడించిరి. చారు త్రి పొందిన తరు 
(I) డడ కన 
వాత--యేమిన్ని నషపడకుండా మిగిలిన ముక్కులు 
౬ ఆ 
సమకూచకాండని తన శిష్యులతో చెప్పెను, 
బటి భోజనము చేసిన వారివల్ల మిగిలిన యవల 
౬ య 

అయిదు రొళుల ముకి_లు సమకూచిజా పెన్వెం 
జ రా a 

డు గంపలను నింపిరి. 


4 


ఇ 


౧౧౦ 


౧౧ 


౧.౨ 


"5 


కాబట్టి ఆ మనుష్యులు యేసు వేసిన అద్భు ౧౦౪ 

తము చూచి--నిజముగా యీ లోకమునకు రాగల 

పృవక్ష యీాయనే అని పలుకుతూ వుండిరి. 

బట్టి యేసు తన్ను రాజును చేయుటకు వారు వచ్చి 
లు 

తన్ను అపహరించ్ననె యున్నారని యెరిగి తిరిగీ 


పర్వతము మిదికి నంటిగా వెళ్లెను. 


కా ౧౫ 


మరిన్ని సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు ౧౬. 
సముద్రము యొద్దికి వెల్లి దోనె యెక్కి కపెనకా ౧౭ 


* లేక పరిశోధించండి. + లేక్క మెప్పు, 
$దీనారమనగా--కొంచెము యెక్కువ తక్కువ అయిదణాలు, 


రి లేక్క ఆశీర్వదించి. 


౧౧౨ 


౧౩ 


John V1. యోహాను ౬ పర్వము. 


118 


హూాము తేట్టు సముద్రము ఆవలికి వెళ్ళుతూ వుం 
డిరి. అప్పుడు చీకటాయెను అయితే యేసు వారి 
౧౮ యొద్దికి వచ్చి యుండ లేదు. మరిన్ని "పెద్ద గాలి 
విసురుట వల్ల సముద్రము తెరెత్తుతూ వుండెను. 
కోసుల మట్టుకు దోనె నడిపించిన తరువాత్‌ సము 
ద్రుము మిద నడున్తూ ఆ దోనె దగ్దెర వున్న యే 
౨౦ సును చూచి భయసడిరి. అయితే ఆయనానేనే 
వున్నాను భయపడకండి అని వారితో చెప్పెను, 
౨౧ కాబట్టి ఆయనను దోనె మోద యెక్కి_ంచుకొను 
టకు యిచయించిరి. వెంటనే ఆ దోనె వారు 
వెళ్ళుతూ వున్న దేశమందు చేశిను. 
మరునాడు సముద్రము అనతల నిలిచి యున్న 
జనసమూహము ఆయన శిష్యులు యొక్కిన చిన్న 
దోనె వక్క కే గాక అక్కడ మరి యొకటి లేద 
నిన్ని యేను తన శిష్యులతో కాడా ఆ చిన్న దో 
చెలో ప్రవేశించ లేదు గాని ఆయన శిష్యులు 
౨౩ మాత్రము వెళ్లిరనిన్ని చూచి అయినస్పటికిన్ని 
ప్రభువు స్తోత్రము చేసినప్పుడు వారు రొష్టె భుజిం 
చిన స్థలము దగ్గెర వున్న తిబెరియనుంచి వేరే చిన్న 
౨౮ దోనెలు వచ్చెను--కాబట్టి యేసున్ను ఆయన శిష్యు 
లున్ను అక్కడ లేరని జనసమూహము చూచిన 
ప్పుడు వారు ఆ చిన్న దోనె యెక్కి_ కెపెనకా 
పహూముకు యేసును వెతుకుతూ వచ్చిరి. అప్పుడు 
సముద్రము అవతల ఆయనను కనుగొని-రబ్బీ నీవు 
యెప్పుడు యిక్కడికి వచ్చితివని పలికిరి. అం 
దుకు యేసు--నిజమే నిజమే నేను మాతో చెప్పేది 
యేమంకే మిరు అద్భుతములు చూచుటవల్ల కాదు 
అయితే ఆ రొశ్టైలు భుజించి తృప్తి పొందుటవల్ల నే 
నన్ను వెతుకుతున్నారు. నిత్య జీవమునకు నిలిచే 
టటువంటిన్ని మనువ్యకుమారుడు మికు యిచ్చేట 
టువంటిన్ని భోజనము కొరకే గాని నశించే భోజ 
నము కొరకు కష్టపడకండి యెందుకంటే తండ్రి 
అనగా డేవుడు “ఆయనకో మ్నుదృ్కచేసెనని వారికి 
ప్రత్యు _తృరమిచ్చెను. 
కాబట్టిలామేము దేవుని క్రియలు జరిగించే 
కొరకు యేమి చేయ వలెనని వారు ఆయనతో పలి 
కిరి. అందుకు యేసు--బేవుని క్రియ యేదం"కే 
ఆయన పంపిన వానియందు మిరు విశ్వాసముం 
చుకే అని వారికి ప్రుత్యు త్తరమిచ్చినందున వారు- 
కాబట్టి మేము చూచి నిన్ను విశ్వసించే కొరకు 
నీవు యే అద్భుతము చేస్తున్నావు యేమి జరిగిస్తు 
ఆకాళమునుంచి రొ ప్పైను భుజించుటకు 


౨౨ 


> 


౨౭౬ 


=౨కునా 


విం 


వెం న్నావు. 


౧౯ కాబటి వారు కొంచెము యెక్కు_వ తేక్కు_వ శండు | చె 
| ట్‌ 


వారికి యిచ్చెనని (వ్రాయబడిన ప్రకారముగా మన 
పితృలు అరణ్యములో మన్నా భుజించిరని ఆయ 
నతో పలికిరి. 
కాబట్టి యేసు--నిజమే నిజమే “శేను మతో 3_౨ 
చ్పేది యేమంకే మోశే ఆ రొట్టెను ఆకాళము 
నుంచి మికు యివ్వలేదు అయితే నా తండ్రి ఆ 
కాళమునుంచి నిజమైన రొ్టైను మోకు యిస్తు 
న్నాడు యొందుకంజు ఆకాళమునుంచి దిగి లోక 33 
మునకు జీవము యిచ్చేది చేవుని రొస్టైయమై యున్న 
దని వారితో చెప్పెను. అందుచేతను వారు-- 3లో 
ఓ ప్రభువా యెల్లప్పుడున్ను యీ రొస్టెను మాకు 
దయచేయుమని పలికినప్పుడు యేసు వారితో చెప్పి 3౫ 
నదేమంశేచేను జీవపు రొష్టెనై యున్నాను నా 
యొద్దికి వచ్చేవానికి ఆకలి యేమ్మాత్రమున్ను కలు 
గదు. నాయందు విశ్వాసముంచే వానికి దాహ 
ము యొప్వుడున్ను కలుగదు. అయితే మీరు నన్ను 3౬ 
చూచి యుండిన్ని విశ్వసించక వున్నారని మాతో 
చెప్పి తిని. 
నా యొద్దికి వచ్చును నా యొద్దికి వచ్చే వాని నేను 
రొంతమ్మాత్రమున్ను బైటికి తోలిజేయను యెందు 
కంెకు నన్న్ను పంపిన వాని యిచ్చే గాని నా9౮ 
యిచ్ళ "నెరవేచుజాటకు ఆకాళమునుంచి వచ్చి 
యుండలేదు. నన్ను పంపిన తండి యిచ్చ యే 3౯ 
దంకే--ఆయన నాకు యిచ్చిన యావత్తులో "నేను 
యేమిన్ని పోగొట్టుకొనక అంత్య దినమందు దాని 
లేప వలెననేదే యెందుకంకే కుమారుని వైపురం 
చూచి ఆయన యందు విశ్వాసముంచే 
డున్ను నిత్య జీవము పొంద వలెననేది నన్ను పం 
పిన వాని యిచ్భయై యున్నది చేను అంత్య దిన 
మందు వాని లేపుదునని పలికెను. 

కాబట్టి శీను ఆకాళమునుంచి దిగిన రొస్టెనె ళం 
యున్నానని ఆయన పలికినందున యూదులు ఆ 
యనను గురించి సణుగుతూ-యీాయన యోసేఫ్రు 
కుమారుడైన యేసు కాడా యూయన తలి దండ్రు, ర౨ 
లను మనము యొరుగుదుము గదా. అందుచేతను-- 
చేను ఆకాళమునుంచి దిగి యున్నానని యీయన 
యేలాగు చెప్పగలడని పలికిరి, కాబట్టి యేసు-- ఈ3 
మిలో మిరు సణగకండి నన్ను పంపిన తండ్రి రళ 
అతని లాగితేనే గాని యే మనుష్యుడున్ను నాయొ 
ద్దికి రానేరడు నేను అంత్య దినమందు అతని 'లేప్పు 
దును. మరిన్ని-వారందరున్ను దేవుని చేత చేర్చ ర 
బడుదురని (ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి 
యున్నది. వల్ల విని చేర్చుకిొ నిన 


తండ్రి చాకు యిచ్చే ప్రతివాడున్ను 3౭ 


ప్రతివా 


కాబట్టి తండ్రి 


15 


దదెకో 


114 


John Vi. యోహాను ౭ పర్వము. 


'రోజ ప్రతి వాడున్ను నాయొద్దికి వస్తున్నాడు, జేవుని 
యొద్దశుంచి వచ్చి యున్న వాడు గాక యెవడైనా 
తండ్రిని చూచినట్టు కాదు యాయసనే తండ్రిని 
i చూచి యున్నాడు. 
ఈ౭ నిజమే నిజమే చేను మాతో వెప్పేది యేమంకే 
నాయందు విశ్వాసముంచే వానికి నిత్యజీవము కలిగి 
కీరా యున్నది. నేను జీవపు రొప్టినె యున్నాను. 
ర౯ా మో పితృలు అరణ్యములో మన్నా తిని చనిపో 
౫౦ యిరి యెవడైనా యిది తిని చావక వుంజేకొరకు 
౧ ఆకాళమునుంచి దిగిన రొట్టై యిదే. నేను ఆకా 
శమునుంచి దిగిన జీవముగల రొస్టెనై యున్నాను 
యెవడైనా యీ రొట్టెను తిన్నట్టయితే యెల్లప్పు 
| డున్ను జీవించును. మరిన్ని నేను యిచ్చే రొప్పై 
లోకముయొక్క_ జీవముకొరకు నేను యిచ్చే నా 
మాంసమైయున్నదని పలికెను, 
కాబట్టి యూదులు--ఈయన తన మాంసము 
యేలాగు తినుటకు యివ్వగలడని వెకనితో వ్రైకడు 
డి వాదించిరి. అందుచేత యేసు--నిజమే నిజమే 
చేను మాతో చెప్పేది యేమంకే మనుష్యకుమూ 
రుని మాంసము తిని ఆయన రక్తము తాగితేనేగాని 
ఎర మిలో జీవము కలిగి యుండదు. నా మాంన 
ము తిని నా రక్తము తాగేవానికి నిత్యజీవము కలిగి 
యున్నది. అంత్య దినమందు అతని 'లేఫ్ర్టదును 
' ౨౬ యొందుకంటే నా మాంసము నిజముగా* భోజన 
మున్ను నా రకృము నిజముగా* పానమున్వైయు 
౫౬ న్నది. నా మాంసము తిని నా రక్షము తాగేవా 
| డు నాయందున్ను నేను వానియందున్ను నిలుస్తు 
| ౫౭ న్నాము. జీవించే తండ్రి నన్ను పంపిన ప్రకా 
రము నేనున్ను తండ్రివల్ల జీవిస్తున్నాను. మరిన్ని 
౫౮ నన్ను తినేవాడున్ను నా వల్ల జీవించును. ఇది 
ఆకాళమునుంచి వచ్చిన రొక్టైయైయున్నది. మా 
పితృలు మన్నాను తిని చనిపోయిన (ప్రకారము 
కాదు యీ రొస్టై తినేవాడు యొల్లప్వుడున్ను 
| జీవించునని చెప్పెను, 
౯ ఆయన కపెనకాహూములో బోధిస్తూ సునగో 
౬-౦ గులో వీటిని చెప్పెను గనుక ఆయన శిష్యులలో 
అనేకులు విని--ఇది కఠినమైన మాట దాని యెవడు 
ఇ_౧ వినగలడని పలికిరి. అయితే యేను తన శిష్యులు 
దీని గురించి సణుగుతున్నారని తనలో యెరిగి 
౬.౨ ఇది మీకు ఆతంకము కలుగ చేస్తున్నదా. కాబట్టి 
మనుష్యకుమారుడు మునుపు వున్న చోటుకు యొ 
క్కు_ట చూచినట్టయితే--ఆత్స జీవింస చేస్తున్నది 


PE) 


i 


మాంసము శేవలము ని ప్ప యోజనమై యున్నది. ౬3 
చేను మతో పలికే మాటలు ఆత్తయున్ను జీవము 
నైచ్వయున్నషవి. 
కొందరు వున్నారని వారితో చెప్పెను యెందు 
కంశే నమ్మనివారు యెవరో అదిన్ని తన్ను అప్ప 
గించనైయున్న వాడెవడో అడిన్ని మొదటినుంచి 
యేసుకు తెలుసును. అప్పుడు ఆయన--నా తండ్రి e > 
చేత యివ్వు బడకుంశు యే మనుష్యుడున్ను నా 
యొద్దికి రాలేడని దీనివల్ల మితో చెప్పితినని వారి 

తో పలిశెను. 

అప్పటినుంచి ఆయన శిష్యులలో అనేకులు ఇ. ౬. 
వెనుకకు వెళ్ళి ఆ తరువాత ఆయనతో నడువక 
పోయిరి. కాబట్టి యేసు--మిరు కూడా వెళ్ళి ౬౭ 
పోవుటకు యిచ్చయిస్తున్నారా అని పన్నెండు 
మందితో పలికెను. అందుకు సీమోను “పీతురు- ఇతా 
ప్రభువా యెవని యొద్దికి వెళ్లిపోదుము నిత్యజీ 
వపు మాటలు నీకు కలిగియున్నవి. నీవు జీవించే ౬౯ 
దేవుని కుమారుడవైన ,క్ర్రీస్తువని మేము నమ్మి తెలు 
సుకొని యున్నామని ఆయనకు త్రుత్యు త్తరమిచ్చె 
ను. ఆందుకు యేసు--నేను సన్నెండుమందియైన ౭౦ 
మిమ్గును యేపకారుచుకినలేదా అయితే మీలో 
వెకడు సైతాను స్వరూపుడని వారికి ప్రత్యుత్తర 
మిచ్చెను. సీమోను కుమారుడైన ఇస్క_రియోత నే ౭౧ 
యూదాను గురించి దీని పలికెను యెందుకంచే 
అతడు పన్నెండుమందిలో వైకడై ఆయనను అప్ప 
గించవై యుండెను. 

౭ పర్వము. 

ఆ కరువాత యేసు గలిలైయలో తిరుగుతూ ౧ 
వుండెను యెందుకంకే యూదులు ఆయనను చం 
పుటకు వెతుకుతూ వుండిరి గనుక యూహద్రైయలో 
తిరుగుటకు మనస్సు లేక పోయెను. 

పణకాశాలలు కట్టుటే యూదుల పండుగ ౨ 
సమిపమై యుండెను గనుక ఆయన సహూాదరు 3 
లునీ శిష్యులు కూడా నీవు చేసే నీ కార్య 
ములను చూచేకొరకు యీ స్థలము విడిచి యూ 
యకు వెళ్లుము యెందుకంకే బహిరంగమందు వుం ఈ 
డుటకు కోరి రహస్యమందు యేదైనా చేసేవాడెన 
డున్ను లేడు. నీవు వీటిని చేసినట్టయితే నిన్ను 
నీవే లోకమునకు అగుపరుచుకొమని ఆయనతో 
చెప్పిరి యెందుకంకే ఆయన సహహాదరులు ఆయన ౫ 
యందు విశ్వాసముంచలేదు. 


* లేక నిజమైన 


౧౧౪ 


అయితే మిలో నమ్మని వారు ౬౦ 


|| 
|| 


i 
| 


ఛ్‌ 


John VI. యోహాను ౭ పర్వము. 


115 


కాబట్టి యేీసు--నా సమయము యింకా రా 
తుమ్‌ సమయము యొప్పుడున్ను సిద్ధమై యు 
౭ న్నది. లోకము మిమ్మును ద్వేషించ ఢరదు 'అయితే 
దాని క్రియలు ఇడ్డవని చేను డాని గురించి సాత్యు 
తా మిస్తున్నాను గనుక నన్ను బ్వేషిస్తున్నది. మీరు 
యా సండుగకు వెళ్ళండి, నా సమయము యింకా 
| సంపూణజాము కాలేదు గనుక నేను యీ పండు 
' శాగకు యింకా వెళ్లనని వారితో చెప్పెను, వీటిని 
వారితో చెప్పి గలిలెయలో నిలిచెను. అయితే 
౧౦ ఆయన సహూూదరులు వెళ్ళిపోయిన తరువాత ఆ 
| యన కూడా బహిరంగను కాక రహస్యముగా 
వున్న క్షే పండుగకు వెళ్లేను. 

కాబట్టి యూదులు--ఆయన యొక్కడ వున్నా 
డని ఆ పండుగలో ఆయనను వెతుకుతూ వుండిరి. 
౧౨ మరిన్ని ఆ జనసమాహములలో ఆయనను గురించి 
మిక్కిలీ సణుగుట కలిగను. కొందరు--ఆయన 
| మంచివాడని చెప్పిరి. మరి కొందరు--కాదు అ 
౧౩యుతే ,ప 'శ్రుజలను మోసపరుస్తున్నాడని చెప్పిరి, అ 
యినప్పటేకిన్ని యూదుల భయమువల్ల యెవడున్ను 

| శ్రైర్యముగా అయనను గురించి పలుక లేదు, 
౧౪ అయితే పండుగ మధ్యను యేసు గుడిలో ప్రవే 
౧౫ శించి బోధిస్తూ వుండెను. ఆప్పుడు యూదులు 
ఆశ్చర్య పడి-- నేచు౯లకొనని యీాయనకు లేఖన 
౧౬. ములు యేలాగు తెలుసునని పలికిరి. కాబట్టి 
యేసు--నా బోధ నాది కాదు అయితే నన్ను పం 
౧౭ పిన వానిడై యున్నది, ఆయన యిన జరిగించు 
| టకు యెవడైనా యిచ్భయించినట్టయి తే యీ బోధ 
జేవునివల్ల కలిగినదో లేక నాయంతట నేనే పలికి 
౧౮ నదో ధాని యెరుగును. తనంతట తానే పలిశే 
వాడు తన స్వకీయ మహిమను వెతుకుతున్నాడు, 
అయి తే తన్ను పంపిన నాని మహిమను వెతిశే 
నాడు సత్యవంతుడు ఆయన యందు దుణీకాతి 
౧౯ లేదు. మూశే మోకు అజ్ఞాహ్రైమాణము యిన్వ 
లేదా--అయితే మాలో యొవడున్ను ఆజ్ఞా ప్రమా 


(= 


౧౧ 


i 


i 
| 
| 
1 
| 


ణము కొంటున్నాడు "కాడు యందుకు నన్ను 
చంపుటకు వెతుకుతున్నారని పలుకుతూ వారికి 
౨౦ శ్రుత్యు త్తీరమి చ్చెను. అందుకు జనసమూహము-- 
నీవు దయ్యము పట్టిన వాడవు యెవడు నిన్ను చం 
పుటకు వెతుకుతున్నాడని 'య్రుత్యు త్రరమిశ్చెను. 
౨౧ యేసు--నేను నెక కార్యమును చేసితిని అందువల్ల 
౨౨ మోరందరున్ను ఆశ్చర్య పడుతున్నారు. మాకే 
మోకు సున్నతీ నియమించెను అయితే అది పితృల 


వల్లనే గాని మోశే వల్లనైనది కాదు. మిరు 
సబ్బాతు దినమందు మనుష్యునికి సున్నతీ చేస్తు ౨౩ 
న్నారు. మోశే ఆజ్ఞ ప్రమాణము మోరబడక వుండే 
కొరకు వక మనుష్యుడు సబ్బాతు దినమందు సు 
న్నతీ పొందితే చేను సబ్బాతు దినమందు నెక 
మనుష్యుని కేవలము స్వస్థుని చేసినందున నా మీద 
కోపపడుతున్నారా. వెలిచూపువల్ల తీర్చు చేయక ౨౮ 
న్యాయమైన తీర్పుతో తీనజాండని చారికి చ్రుత్యు 
_తృరమిచ్చైను. 

కాబట్టి మయొరూళలేము వారిలో కొందరు _౨౫ 
వారు చంపుటకు కోరుతున్న వాడు యీయన కా 
డా అయితే యిదుగో ఆయన ధైర్య ముగా మాట్లా ౨౬ 
డుతూ వున్న ప్పటికిన్ని ఆయనతో యేమిన్ని చెప్పక 
వున్నారు. నిజముగా యీయన ,క్రీస్తని అధి 
కారులు వక వేళ తెలుసుకొని యున్నా రేసూ- 
అయితే యీయన యెక్క_డి వాడో యీయనను ౨౭ 
యెరుగుదుము (క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన యె 
కృ_డి వాడో యెవనికిన్ని తెలియదని చెప్పుకొం 
టూ నుండిరి, కాబట్టి యేసు--నన్ను యెరుగు ౨౮ 
దురు చేను యొక్కడి వాడసూ యొరుగుదురు, 
మరిన్ని నాకు నేనే రాలేదు అయితే నన్ను పంపిన 
వాడు సత్యవంతుడై యున్నాడు.* ఆయనను మిరు 
యెొరుగరు. నేను ఆయనను యెరుగుదును యెందు ౨౯ 
కంకే ఆయన యొద్దనుంచి వచ్చితిని ఆయన నన్ను 
పంెపెనని గుడిలో బోధిస్తూ సోసెత్తి పలికెను. 
కాబట్టి వారు ఆయనను పట్టుకొనుటకు వెతికిరి, 30 
అయితే ఆయన గడియ యింకా రాలేదు గనుక 
యెవడున్ను ఆయన మోద చెయ్యి వేయ లేదు. 
మరిన్ని జనసమూహములో అనేకులు ఆయన యం 3౧ 
దు విశ్వాసముంచి క్రీస్తు వచ్చేటప్పుడు యీయన 
చేసిన వాటికంటే యొక్కువైన అద్భుతములు చేను 
నా అని చెప్పుకొంటూ వుండిరి.  జనసమూసహము 3-౨ 
ఆయనను గురించి వీటిని పలికి గుసగుసలాడుతూ 
వుండుట ఫరిసైయులు వినిరి. అప్పుడు ఫరిసైయు 
లున్నుు శు ధానయా జకులున్ను ఆయనను పట్టుకొ 
నుటకు బం,క్రాతులను పంపిరి. కాబట్టి య్‌సు-- 33 
ఇంకా కొంత కాలము చేను మాతో వున్నాను 
అప్పుడు నన్ను పంపిన వాని యొద్దికి వెళ్ళుతున్నాను. 
మీరు నన్ను వెతికిన్ని నన్ను కనుగొనరు నేను యె కరి 
క్కడ వుందుసో అక్కడికి మిరు రా లేరని చె 
ప్పెను, కాబట్టి యూదులు--మనము యితని కను 3౫ 
గొనక నుండే లాగున యితడు యెక్కడికి వెళ్ళ 


* లేక్క నిజముగా వున్నాడు. 


౧౧ 


116 


John V1. యోహాను ౮ పర్వము. 


బోతున్నాడు హెళ్లే నీయులలో చెదిరిపోయిన వారి 

యొద్దికి వెళ్లి హెళ్లేనీయులకు వుపదేశించునా-- 
32. నన్ను వెతికి చూడరనిన్ని చేను యెక్కడ వుందు 
సూ అక్కడికి మిరు రాలేరనిన్ని వాడు చెప్పిన 
యీ మాట యేమిటో అని తమలో తాము పలు 
కుతూ వుండిరి. 

ఆ పండుగలో గొప్పదైన అంత్య దినమందు 
యేసు నిలిచి యెవనికైనా దాహమైతే నా యుద్దికి 
3౮ వచ్చి తాగ వచ్చును. నాయందు విశ్వాసముంచే 

వాడెవడో లేఖనము చెప్పిన ప్రకారము అతని 
కడుఫులోనుంచి జీవ జలము గల నదులు పారునని 
3౯ కంఠమెత్తి పలికెను. అయితే ఆయన యందు విశ్వా 
సముంచే వారు పొందబోయీ ఆత్తను గురించి దిని 
చెప్పెను యెందుకంెటు యేసు యింకా మహిమపర 
చబడ లేదు గనుక పరిళుద్ధాల్మే యింకా వుండ లేదు. 
ళం కాబట్టి జనసమూహములో అనేకులు ఆ మాట 
విని--నిజముగా యీయన (మన) ,పృవక్షయై యు 
రం న్నాడని పలికిరి, ఇతరులు--ఈయన తనే అని 
పలికిరి. ఆయితే మరి కొందరు క్రీస్తు గలిలైయ 
ఈ౨ లోనుంచి వచ్చునా. క్రీస్తు దావీదు సంతాన 
మందు ఫుట్టి దావీదు వున్న 'ేజ్చాహానునే వూరిలో 
నుంచి వచ్చునని లేఖనము చెప్ప లేదా అని పలికిరి. 
రక కాబట్టి ఆయనను గురించి ఆ సమూహములో వి'ే 
'రళ దము కలిగెను. వారిలో కొందరు ఆయనను పట్టు 
కొన కోరిరి. ఆయితే యెవడున్ను ఆయన మిద 
చేతులు వేయ లేదు. 

కాబట్టి ఆ బంట్రుతులు ప్రధానయాజకుల 
యొడద్దికిన్ని సరిసైయుల యొద్దికిన్ని వచ్చినప్పుడు 
నారు--మిరు యెందుకు ఆయనను తీసుకొని రా 
రోజ_ లేదని ఆడిగినందుకు ఆ బం,ట్రాళశులు--ఈ మను 

ష్యుని వలె మనుష్యుడు యెనడున్ను మాట్లాడ లేదని 
రో యుత్యు త్తరమిచ్చిరి. అందుకు ఫరిసైయులు-మోరు 
రో౮ కూడా మోస పోతిరా అధికారులలో.నైనా ఫరిసై 
యులలోనైనా యొవడైనా ఆయన యందు విశ్వా 
ఈణా సముంచెనా. అయితే ఆజ్ఞాప్రమాణము యెరు 
గని యీ జనసమూహము శాషృగృస్తమై యున్న 
౫౦ దని వారికి ప్రత్యు త్తరమిచ్చిరి. రాత్రి వేళ ఆ 
యన యద్దికి వచ్చిన నికొబేము వారిలో వ్రైకడై-- 
౫౧ మనుష్యుని మాట వినకనున్ను వాడు చేసే దాని 
తెలుసుకొనకనున్ను మునుపే మన ఆజ్ఞా ప్రమాణ 
౫౨ ము వానికి తీపుజలా వేసునా అని చెపి ప్పెను. అం 
దుకు వారు-ానీవున్ను గలిలైయనుంచి వచ్చితివా. 
విచారించి చూడు గలిలవైయలో యే (ప ప్రువక్షయున్ను 
పుట్టలేదని ప్రుత్యు త్తరమిచ్చి చెప్పిరి, 


3౭ 


౪ 


అప్పుడు ప్రృతివాడున్నుు తన తన యింటికి వెళ్లి x3 
ను అయితే యేసు ఒళలీవచెట్ల కొండకు వెళ్లెను, 
లా పర్వము. 
'తెల్లవాశేటప్పుడు యేసు తిరిగి గుడిలోకి వెళ్లి ౧ 
నప్పుడు ప్రజలందరూ ఆయనయొద్దికి వచ్చిరి, అ_౨ 
పుడు ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ వుం 


డెను. అయితే శాస్తులున్ను ఫరివైయులున్ను 3 
వ్యఫిచారమందు పట్టుబడిన నెక బీ ని తీసుకొని 
(౫) కం. 
టై! ళో 


వచ్చి ఆమెను మధ్యను నిలువ బెట్టి-.బోధకుడా 


యోసీ వ్యఖిచరిస్తూ క్రియలోశే పట్టుబడెను. 


అటువంటి వారిని రాళ్లతో కొట్టవలెనని మోశే ౫ 
ఆజ్ఞూప్రమాణములో మాకు ఆజ్ఞాపించెను. కాబట్టి 
ఆమెను గురించి నీవు యేమి చెప్పుదువని ఆయన 
తో పలికిరి. ఆయన యందు నేరము స్థాపించు ౬ 
టకు ఆయనను శోధిస్తూ యీలాగు పలికిరి, ఆ 
యితే యేను వంగి నేల మిద వేలితో వ్రాసెను. 
వారు ఆయనను యింకా అడుగుతూ వున్నప్పుడు ౭ 
ఆయన లేచి--మిలో నిస్పాపియైన వాడు మొదట 
ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి ౮ 
తిరిగీ వంగి నేలమిద వ్రా,స్తూవుండెను. అయితే ౯ 
వారు విని తేమ మనస్సాక్షీవల్ల గద్దించబడి “పెద్దలు 
మొదలుకొని కడపటి చారి పర్యంతమున్ను వక 
డొకడు బయిటికి వెళ్ళిరి. అప్పుడు మధ్యను నిలి 
చిన తో యేసు మాత్రమే వుండెను. యేసు ౧౦ 


లేచినప్పుడు ఆ స్తీ ని గాక మరి యెవనిన్ని చూడ 


లేదు గనుక ఆయన ఓ స్తీ నీ మిద నేరము మో 


పినవారు యెక్కడ వన్న యెవడున్నుు నీకు 
శిక్ష విధించ లేడా అని పలికినప్పుడు ఆమెప్రభు ౧౧ 
వా యెవడున్ను శిక్ష విధించ లేదని చెప్పెను. 
అందుకు యేసు చేనున్ను నీకు శిత విధించను నీవు 
వెళ్లి యికమిదట పాపము చేయవద్దని ఆమెతో 
పలికిను. 

కాబట్టి యేసు--నేను లోకముయొక్క_. వెలు ౧౨ 
గనె యున్నాను నన్ను వెంబడించేవాడు -వీకటి 
లో నడువకుండా జీవపు వెలుగు గలవాడై యుం 
డునని తిరిగీ వారితో చెప్పెను. అందుకు ఫరి ౧౩ 
మైయులు_నిన్ను గురించి నీకు నీవే సాత్యుమిస్తు 
న్నావు నీ సాత్యుము నిజముకాదని ఆయనతో 
చెప్పినప్పుడు యేసు--నన్ను గురించి నేను సాత్య ౧౪ 
మిచ్చినప్పటికిన్ని నా సాత్యము నిజమైయున్నది 
యొందుకంకే యెక్క_డనశుంఛి వచ్చితిసో యెక్క 


౧౧౬ 


1 


John VI. యోహాను ౮ పర్వము. 


117 


డికి వెళ్లుదునో చేను యెరుగుదును అయితే నేను 
యెక్క_డనుంచి వస్తున్నా నో యెక్క_డికి వెళుతు 
౧౫ న్నానో మోకు తెలియదు, మిరు మాంస,ప్రుకా 
రము తీఫుకా చేస్తున్నారు చేను యొవనికిన్ని 
౧౬ తీప్రలాచేయను. అయితే చేను తీఫ్రుజా చేసేపసక్ష 
మందు నా తీప్రు౯ నిజమై యుండును యెందుకంకే 
చేను నెక్క_డచే కాను చేనున్న్ను నన్ను పంపిన 
తం డ్రిన్ని యున్నాము. మరిన్ని యిద్దరు మను 
మ్యల సామ్యము నిజమై యున్నదని మో ఆజ్ఞా 
ప్రమాణములో వ్రాయబడియున్నది. నన్నుగు 
రించి చేను సాత్యమిచ్చేవాడనై యున్నాను. 
"నన్ను పంపిన తండ్రిన్ని నన్ను గురించి సాత్యు 
మిస్తున్నాడని ప్రుత్యు త్తీరము చెప్పెను. 
అందుకు వారు-ానీ తండ్రి యెక్కడ వున్నా 
డని పలికినప్పుడు యేసు-మోరు నన్నైనా నా 
తండ్రినైనా యెరుగరు నన్ను యొరిగినట్టయితే నా 
తండ్రిని కూడా యెరుగుదురని వారికి ప్రత్యుత్తర 
మిచ్చెను. ఆయన గుడిలో బోధిస్తూ కానుకల 
సె్టౌ గల చోట వీటిని పలికెను అయితే ఆయన 
గడియ యింకా రాలేదు గనుక యెొవడున్ను ఆయ 
నను పట్టుకొనలేదు. కాబట్టి యేసు చేను వెళ్లి 
పోతున్నాను మిరు నన్ను వెతుకుదురు గాని మి 
పాపమునల్ల* చనిపోదురు నేను వెళ్లే చోటుకు 
మిరు రాలేరని తిరిగీ వారితో చెప్పెను. అం 
దుకు యూదులు--నేను వెళ్లే చోటుకు మిరు 
రాలేరని చెప్పుతున్నాడు గనుక తన్ను తానే-చం 
ఫుకొనునా అని పలికిరి. అప్పుడు ఆయన 
మోరు కిందినారు నేను మిదివాడను. మోరుయీో 
లోకపువారు చేను యా లోకప్రునాడను కాను 
గనుక మో పాపమువల్ల* మోరు చనిపోదురని మో 
తో చెప్పితిని యెందుకంకే చేను యేమైయున్నా 
నో? మీరు నమ్మకపోతే మో పాపములవల్ల* చని 
౨౫ పోదురని వారితో చెప్పెను. అందుకు వారు--నీవు 
యొవడవు అని ఆయనతో పలికినప్పుడు యేసు-- 
మొదటినుంచి మోతో చెప్పుతూనున్న వాడనే. 


౧౭ 


౧౮ 


౨౩ 


౨౮ 


౨౬ మిమ్మును గురించి చెప్పుటకున్ను తీర్పు చేయుటకు 


న్ను అనేక మైనవి నాకు కలవు అయితే నన్ను పంపి 
నవాడు సత్యవంతుడు. చను ఆయనయొద్ద వేటిని 
వింటినూ వాటిని లోకములో పలుకుతున్నానని 
వారితో చెప్పెను. 

ఆయన తండ్రిని గురించి తమతో మాట్లా జెనని 
౨౮ వారు గ్రహించ లేదు గనుక యేసు--మోరు మను 


౨౭ 


అధు 


ప్య కుమారుని యెప్పుడు యెక్కి_ంచి యుందురో 
అప్పుడు నేను యే.మై యున్నాసూ? తెలుసుకొం 
దురు. నాకు నేనే యేమిన్ని చేయక నా తండ్రి, 
నాకు చేర్చిన ప్రకారము వీటిని పలుకుతున్నాను. 
మరిన్ని నన్ను పంపిన వాడు నాకు తోడై యు_౨౯ 
న్నాడు. ఆయనకు యిష్ట్రమైన వాటిని యెల్ల ప్పు 
డున్ను చేస్తున్నాను గనుక తండ్రి, నన్ను వైంటిగా 
విడువలేదని వారితో పలికెను. 

ఆయన వీటిని పలుకుతూ వున్నప్వుడు అనేకులు 30 
ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు= 3౧ 
మీరు నా వాక్యమందు నిలిచియుంకే యథాథకా 
ముగా చా శిమ్యు లై యుండి సత్యమును తెలుసు 
కొందురు అప్పుడు సత్యము మిమ్మును విడిపించు 3౨ 
నని తన యందు విశ్వాసముంచిన వారితో చెప్పెను. 
అందుకు వారు-- మేము ఆబ్బా హాముయొక్క. సం 33 
తానము మేము యెన్నడున్ను యొవనికిన్ని దాసు 
లమై యుండ లేదు మిరు విడిపించబడుదురని నీవు 
యేల చెప్పుతున్నానని ఆయనకు 'ప్రుత్యు త్తరమి 
చ్చిరి. అందుకు యేసు--పాపము చెసే (పృతివా 36 
దాసుడు యెల్ల ప్వుడున్ను యింటిలో నిలువడు అ 3౫ 
యితే కుమారుడు యొల్ల ప్వుడున్ను నిలుచును. కా 3౬ 
బట్టి కుమారుడు మిమ్మును విడిపించినట్టయితే నిళ్చ 

ళు ఖీ లు 

యముగా విడుదల గలవారై యుందురు. మిరు 3౭ 
అబ్బా హాముయొక్క_ సంతానమని చాకు తెలుసును 
ఆయితే నా వాక్యము మిలో సాగదు గనుక నన్ను 
చంఫుటకు వెతుకుతున్నారు. నేను నా తండ్రి 3౮ 
యొద్ద చూచిన దాని పలుకుతున్నాను మోరున్నుు 
మ్‌ తండ్రియొద్ద చూచిన డాని పలుకుతున్నారని 
నిజమే నిజమే మాతో చెప్పుతున్నాను అని నారికి 
య్రుత్యు త్రరమిచ్చెను, వారు--మా తండ్రి అబ్బాహా 3౯ 
మని ఆయనకు (ప్రత్యు త్తరమిచ్చిరి. యేసు_మోరు 
ఆబ్రాహాము పిల్లలైతే అబ్రా హాముయొక్క_ (క్రియ 
లు చేతురు. అయితే "నేను దేనునివల్ల వినిన సత్యమే రోం 
మోతో చెప్పిన మనుష్యుడనైన నన్ను మోరు యిప్వు 
డు చంపుటకు వెతుకుతున్నారు. ఇది ఆబ్రాహాము రం 
చేయలేదు. మిరు మో తండ్రియొక్క (క్రియలు 
చేస్తున్నారని వారితో చెప్పెను, అందుకు వారు-- 
మేము వ్యఫిచారమువల్ల పుట్ట లేదు దేవుడైన తండ్రి, 
వ్రక్క జే మాకు కలడని చెప్పినప్పుడు యేసు-- ఈ౨ 
జేవుడు మీ తండ్రియై యుంకే నన్ను _్రేమిం 
తురు యెందుకంకు చేను దేవుని యొద్దనుంచి బైలు 


* లేక లో, 


7 లేక, నీను ఆయననని. 


౧౧౭ 


118 John Ix. యోాహో 


ను ౯ పర్వము. 


జేర వచ్చితిని. అంతే కాకుండా నాయంతట 
చేసే రాలేదు అయితే ఆయన నన్ను పంపెను, 
౪౩ మిరు యందుకు నా పలుకును యొరుగరు మీరు 
ఈర నా మాట విన నేరక వుండుట వల్లనే. మోరు(మో) 
తం, డ్రియైన సైతాను సంబంధులు మీ తండ్రియొక్క 
దురాశలు చెరవేచుకాటకు యిచ్భయిస్తున్నారు 
వాడు మొదటినుంచి నరహంతకు డై సత్యమందు 
నిలువ లేదు యెందుకంటేు వానియందు సత్యము 
లేదు. చాడు అబద్ధము పలిశేటప్పుడు స్వకీయ 
మెన వాటీనుంచి పలుకును యెందుకంయే అబద్ధి 
కుడున్ను దాని తం డ్రియున్నె యున్నాడు. వు 
రిన్ని నేను సత్యము చెప్పుతున్నాను గనుక మిరు 
నన్ను నమ్మరు. మాలో యెవడు నన్ను పాపమును 
గురించి గద్దించును. చేను సత్యము చెప్పుతూ 
వుంచే మిరు యెందుకు నన్ను నమ్మరు. ేవుని 
సంబంధియైన వాడు జేవుని మాటలు వినును అందు 
చేతను మారు బేవుని సంబంధులు కారు గనుక 
మోరు వినరని వారితో చెప్పెను. 
అందుకు యూదులు--నీవు సమనై యుడవున్ను 
దయ్యము పట్టిన వాడవున్నై యున్నానని మేము 
బాగా చెప్ప లేదా అని ఆయనకు ప్రుత్యు త్తరమి 
చ్చిరి. అప్పుడు యేసు--నేను దయ్యము పట్టిన 
వాడను కాను అయితే నా తండ్రిని ఘనసరుస్తు 
న్నాను మిరు నన్ను అవమాన పరుస్తున్నారు. 
చేను నా మహీమను వెతుకను, వెతుకుతున్ను 
తీర్చు చేస్తున్ను వుండే వాడు వెకడు వున్నాడు, 
యెవడైనా నా వాక్యమును గైకొంకే యెన్నడు 
న్ను మరణము చూడడని నిజమే నిజమే మీతో 
చెప్పుతున్నానని య్రత్యు త్తరమిచ్చెను. అందుకు 
యూదులు-ానీవు దయ్యము పట్టిన వాడవని యి 
ప్పుడు తెలుసుకొంటిమి అభ్రాహామున్ను ప్రువక్క 
లున్ను చనిపోయిరి అయినప్పటికిన్ని--నా వాక్య 
మును యెవడైనా గాకొంకే యెన్నడున్ను మరణపు 
౫3 రుచి చూడడని నీవు చెప్పుతున్నావు. చనిపో 
యిన అభ్రాాహామ నే మాతం డ్రీకంపే నీవు గొప్ప 
యప్రువక్తలున్నుు చనిపోయిరి నిన్ను నీవే 
యెవనిగా చేసుకొంటున్నానని ఆయనతో పలికిరి. 
ఎక అందుకు యేసు-నన్ను చే నే మహిమపరుచుకొంయే 
నా మహిమ వట్టిది మా జేవుడని మిరు యొవని 
గూచి౯ా చెప్పుతున్నారో 'ఆ నా తండ్రి నన్ను 
> మహిమపరుస్తు న్నాడు. మిరు ఆయనను యెరగ 
లేదు అయితే నేను ఆయనను యెరుగుదును ఆయ 
నను యెరగనని నేను చెప్పినట్టయితే మోవలె ఆబ 
ద్ధికడనై యుందును అయితే ఆయనను యెరిగి ఆ 


ce 


రోజ. 


ర౭ 


'ఈతా 


రోజా 


సిం 


ఏళ ౨ 


వాడవా 


యన వాక్యము ైకొంటున్నాను. మి తండ్రి ౬ 
యైన అబ్రాహాము నా దినమును చూచుటకు సం 
తోషించెను. ఆయన చూచి ఆనందించెనని ప్ర 
త్యు త్తరమిచ్చెను. అందుకు యూూదులు-నీకు ౫౭ 
యింకా యేబది సంవత్సరములు లేవు గడా అ 
ట్రావోమును చూచితివా అని ఆయనతో పలికిరి, 
అందుకు మేసు--అట్రాహోాము. పుట్టక మునుపు ౫౮ 
చేను వున్నానని మీతో నిజమే నిజమే చెప్పుతు | 
న్నాను అని పలికెను. కాబట్టి వారు ఆయన మోద ౫౯ 
రుప్పుటకు రాళ్లు సట్టుకొనిరి. అయితే యేసు 
దాగి గుడీలోనుంచి బయిలుబేరి వారి మధ్యనుంచి 
ఆలాగు వెల్లి పోయెను. 
౯ పర్వము. 

ఆయన వెళుతూ వున్నప్పుడు ఫుట్టినది మొదలు ౧ 
కొని గుడ్డిమొన వ్రైక మనుష్యుని చూచెను. 
ప్పుడు ఆయన శిష్యులు--రబ్బీ యితడు గుడ్డివా డై 
పుట్టుటకు యెవడు పాపము చేసెను యితేడా లేక 
యితని కన్నవారా అని ఆయనను అడిగిరి... అం3 
దుకు యేసు-- ఇతడైనా యితని కన్నవానైనా 
పాపము చేయ లేదు అయితే బేవుని శ్రియలు 
అతని యందు అగుపరచబడుటకే. పగలు వురి 
న్నంత మట్టుకు నన్ను పంపిన వాని క్రియలు “నేను 
చేస్తూ వుండ వలెను. రాత్రి వస్తున్నది అప్పుడు 
యెవడున్ను కార్యము చేయ లేడు. నేను యీ ౫ 
లోకమందు వున్నప్పుడు లోకమునకు వెలుగ యు 
న్నానని ప్రుత్యు త్తరమిచ్చెను. వీటిని పలికి నీల ఇ 
మోద వుమ్తివేసి ఆ యుమ్మితో బురద చేసి ఆ గుడ్డి 
వాని కన్నుల మోద ఆ బురద రాచి--పంపబడిన ౭ 
వాడే అథకామిచ్చే సిలోహనునే కోనేటికి నీవు 
వెల్లి అందులో కడుగుకొమ్మని చెప్పెను అతడు వెళి 
కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. 

కాబట్టి ఆ పొరుగు వారున్ను వాడు గుడ్డి ౮ 
యని ముందు చూచిన వారున్ను--వీడు కూచుళాని 
భిక్షమెత్తుతూ వున్న వాడు కాడా అని పలుకు 
తూ వుండిరి. వీడే అని కొందరున్ను వాని పోలి ౯ 
యున్న వాడని మరి కొందరున్ను పలికిరి, అప్పుడు 
అకడు--వాడను నేనే అని చెప్పెను. 
వారు-_నీ కన్నులు యేలాగు తెరవబడెనని ఆతని 
తో పలికిరి. అందుకు అతడు--యేసు అనబడిన ౧౧ 
వక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మోద 
డాని రాచి--నీవు సీలోహమనే కోనేటికి వెళ్లి (నీ 
కన్నులు) కడుగుకొమ్లని నాతో చెప్పెను. నేను 
వెళ్లి కడుగుకొని చూపు పొందితినని ప్రత్యుత్తర 


అ _౨ 


కాబటి ౧౦ 
రు 


౧౧౮ 


John 1X. యోహాను ౯ పర్వము. 


119 


౧౨ మిచ్చెను. అంతట వారు ఆయన యెక్క_డ వున్నా 
డని పలికినప్పుడు వాడు నేనెరుగనని చెప్పెను. 

వారు ముందు గుడ్డియైన వాని ఫరిసైయుల 
| ౧౪ యొద్దికి తీసుకొని వెల్లీర. మరిన్ని యేసు ఆ బు 
| రద చేసి ఆతని కన్నులు తెరవ చేసినప్పుడు సబ్బా 
౧౫ తనే దినమై యుండెను గనుక అతడు యేలాగు 
చూపు పొండెనౌ డాని గురించి ఫరిసైయులున్ను 
తిరిగీ అతని అడిగిరి. అప్పుడు అతడు-ానా 
కోన్నులమిద ఆయన బురద వేసెను అప్పుడు చేను 
కడుగుకొని చూస్తున్నానని వారితో చెప్పెను. 
కాబట్టి ఫరిసైయులలో కొందరు--ఈ మనుష్యుడు 
| సబ్బాతును ఆచరించక వున్నాడు "గనుక బేవుని 
సంబంధి* కాడని పలుకుతూ వుండిరి. మరి కొం 
దరు--పాపియైన మనుష్యుడు యీలాటి ఆద్భుత 
ములను యేలాగు చేయగలడని పలుకుతూ వుండిరి. 
అంతట వారిలో విభేదము కలిగెను. కాబట్టి 
వారు తిరిగీ ఆ గుడ్డివానితో--అతడు నీ కన్నులు 
తెరవచేసీనందున నీవు అతని గురించి యేమి చెప్పు 
తున్నావని సలికిరి, ఆందుకు అతడు-- ఆయన 
ప్రవక్షయని చెప్పెను. కాబట్టి యూదులు చూపు 
పాందిన వాని తేలిదండ్రులను పిలిపించి గుడ్డివాడై 
ఫుప్పైనని మిరు చెప్పే మో కుమారుడు యితడా 
ఆలాైతే అతడు యిప్పుడు దేనివల్ల చూస్తున్నా 
| డని వారిని అడిగిన దాక వాడు గుడ్డెవా డై చూపు 
పొంచెనని నమ్మలేదు. అందుకు ఆతని తలిదం 
డ్రులు--ఇత జే మా కుమారుడనిన్ని అతడు గుడ్డి 
వాడై ఫు స్టైననిన్ని యెరుగుదుము. ఆయితే యి 
ప్పుడు అతనికి చూపు యేలాగు కలిగసూ అది 
మొరుగము యెవడు అతని కన్నులు తెరవ చేసెనూ 
అదిన్ని మేమెరుగము అతనికి (యుక్ష) వయస్సు 
| కలిగెను అతని అడుగండి తన్ను గురించి తానే 
పలుకగలడని వారికి ప్రుత్యు క్రరమిచ్చిరి. అతని 
| తలిదండ్రులు యూదులకు భయ పడినందున ఆలాగు 
| పలికిరి యెందుకంకే ఆయన క్రీ స్తని యెవడైనా 

వప్పుకొన్నట్టయితే వాడు సునగోగునుంచి వెలి 

వేయబడుటకు యూదులు అంతకు మునుఫు నిణ౯ా 
౨౩ యించుకొనిరి గనుక అతని తలిదం,డ్రులు--అతనికి 

యుక్త వయస్సు కలిగెను అతని అడుగండని చెప్పిరి, 
౨౦ కాబట్టి వారు శెండోమారున్ను గుడ్జివా డైన 

మనుష్యుని పిలిపించి నీవు దేవుని మహీిమపరుచు 

ము యీ మనుష్యుడు పొపియని మేము యెరుగు 
౨౫ దుము అని అతనితో పలికినందున అతడు--ఆయన 


౧౩ 


' ౧౭౬ 


౧౯ 


పాపి అవునో కాడో చాకు తెలియదు నాకు 
తెలిసినజేమంకే చేను గుడ్డినెయుండి యిస్వుడు 
చూస్తున్నానని ప్రత్యు త్రరమిశ్చెను. 
వారు--ఆయన నీకు యేమి చేసాను. నీ కన్నులు 
యేలాగు తెరవ చేసెనని తిరిగీ అతనితో పలికిరి. 
అప్పుడు అతడు--యిండాక మీతో చెప్పినప్పటి ౨౭ 
కిన్ని మోరు వినలేదు. తిరిగీ వినుటకు యెందుకు 
కోరుతున్నారు ఆయన. శిష్యులవుటకు మిరున్ను 
కోరుతున్నారా అని వారికి ప్రుత్యు త్తరమిచ్చెను. 
అప్పుడు వారు-నీవు వాని శిమ్యడవు అయితే ౨౮ 
మేము మోశే శిష్యులమై యున్నాము. దేవుడు ౨౯ 
మోశేతో మాట్లాడెనని యెరుగుదుము అయితే 
వీడు యెక్క_డనుంచి వచ్చెనో అది యెరుగమని 
అతని దూషించి చెప్పిరి. అందుకు ఆ మనుష్యు 30 
డు--ఆలాగ్లైతే దీనిలో ఆశ్చర్య మైనది కలదు యే 
మంకే ఆయన యెక్క_డనుంచి వచ్చెనో మోశిరు 
గరు అయినప్పటికిన్ని ఆయన నా కన్నులు తెరవ 
చేసాను. అయితే జేవుడు పాపుల మనవి ఆలకిం 3౧ ' 
చడని యెరుగుదుము అయితే యొవడైనా దేవభ 
కడై యుండి ఆయనకు యిష్ట్రమైనది చేసినట్టయితే 
అతని మనవి ఆలకించును, పుట్టు గుడ్డివాని 3౨ 
కన్నులు యెవడైనా తెరవ చేసెనని యెన్నడున్ను 
వినబడలేదు. ఈయన దేవుని సంబంధి* కాక 33 
పోతే యేమిన్ని చేయనేరడని వారికి ప్రత్యుత్తర 
మిచ్చెను. అందుకు వారు-నీవు కేవలము పా 35 
పివై పుట్టినావు నీవు మాకు బోధపరుస్తున్నావా 
అని అతనికి (ప్రత్యు త్తరమిచ్చి అతని వెలివేసిరి. 

వారు అతని వెలివేసీరని యేసు విని అతని కను 3౫ 
గొని--నీవు బేవుని కుమారుని యందు విశ్వాసముంచి 
యున్నావా అని పలికినప్పుడు అతడుాప్రభువా 3౬ 
చేను ఆయన యందు విశ్వాసముంచే కొరకు ఆయన 
యెవడని ప్రుత్యు త్తరమివ్చెను. అందుకు యేసు-- 3౭ 
నీవు ఆయనను చూచి యున్నావు నీతో మాట్లా 
డుతూ వున్న వాడు ఆయనే అని చెప్పినప్పుడు 
అతడు-- ప్రభువా నమ్ముతున్నానని చెప్పి ఆయనకు 3౮ 
నమస్కరించెను. అప్పుడు యేసు--చూపు లేని 3౯ 
వారు చూచుటకున్ను చూపు గల వారు గుడ్డివార 
వుటకున్ను న్యాయము తీర్చే కొరకు యీ లోక 
మునకు వచ్చితినని ఇెప్పెను. 

అప్పుడు ఆయన యొద్ద వున్న ఫరిసైయులలో ళోం 
కొందరు వీటిని విని మేమున్ను గుడ్డి వారమా అని 
పలికిరి, అందుకు యీసు--మిరు గుడ్డివావైలే రం 


| 
అప్పుడు ౨౬ 


* లేక్ళ యొద్దనుంచి వచ్చినవాడు. 


౧౧౯ా 


120 


Johu X. యూహాను ౧౦ పర్వము. 


త్‌ 


పాపముగల వారు కారు అయిలే యిప్పుడు చూస్తు 
న్నామని మోరు చెప్పుకొంటున్నారు గనుక మో 
పాపము నిలిచి యున్నది. 
౧౦ పర్వము. 
సిజమే నిజమే నేను మోతో చె ప్పేది యేమం 
శేగొచ్రాల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక 
వేరొక మాగకామున యొక్కేవాడు దొంగయున్ను 
_ దోచుకొ చేవాడున్న యున్నాడు. అయితే ద్వా 
రమున ప్రవేశించే చాడు గొగ్రైల కాపరియై యు 


3 న్నాడు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీసును 
గొశ్రైలు అతని శబ్దము ఆలకించును. అతడు తన 


గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వలపటికి నడి 
రోపించును మరిన్ని ఆయన స్వకీయమైన గొం్రైలను 
చెలపటికి నడిపించేటప్పుడు వాటికంటే ముందుగా 
నడుచును అప్పుడు గొ్రైలు ఆయన శబ్దము యరు 
౫ గును గనుక ఆయనను వెంబడించును. అయితే 
అన్యుల శబ్దము యెరుగవు గనుక అన్యుని వెంబ 
డించక వాని యొద్దనుంచి పారిపోవునని వారితో 
పలికెను. 
ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను 
అయితే ఆయన .వారితో చెప్పిన వాటి భావము 
౭ వారికి బోధపడ లేదు. కాబట్టి యేసు తిరిగి 
నిజమే నిజమే నేను మాతో చెస్పేజేమంకే నేనే 
రా గొచ్రాల ద్వారమును. నాకు ముందు * వచ్చిన 
వారందరు దొంగలున్ను దోచుకొచే వారున్న 
యున్నారు, అయితే గొక్రౌలు వారి మాట వినలే 
కాదు చేను ద్వారమునై యున్నాను నా ద్వారా 
యొవడైనా ప్ర్రవేశించినట్టయితే అతడు రకీంచబడి 
చ్రువేశిన్తూ బయిటికి వెళ్లుతూ మేపు పొందును. 
౧౦ దొంగ దొంగతనమునున్ను హత్య నున్ను నాశనము 
నున్న చేసుటకే గాని మరి చేనికిన్ని రాడు. 
వాటికి జీనము కలుగుటకున్ను అది విస్తారమవుట 
౧౧ కున్ను చేను వచ్చితిని. చేను గొర్రైల మంచి కాప 
రిని. మంచి కాపరి గొత్రల కొరకు తన ప్రాణము 
౧౨ పెట్టుతున్నాడు. అయితే గొగర్రైల కాపరి కాన 
టువంటి జీతగాడు గొగ్రైలు తన స్వకీయ మైనవి 
కానందున తోడేలు వచ్చుట చూచి గొగ్రైలను 
విడిచి పారిపోవును అప్పుడు తోడేలు వాటిని 
౧౩ పట్టి! ఆ గొర్రైలను చెదర చేసును. జీతగాడు 
జీతేగాడైనందున గొర్రెలను గురించి చింతించడు 
౧౪ గనుక వాడు పారిపోవును. నేను గొగ్రైల మంచి 
౧౫ కాపరినై యున్నాను తండ్రి, నన్ను యేలాగు యెరిగి 


౭ 


యున్నాడో నేను తండ్రిని యేలాగు యెరిగి యు 
న్నాసో ఆలాగే చేను నా వాటిని యెరిగి .నా 
వాటివల్ల యెరుగబడుతున్నాను మరిన్ని గొల 
కొరకు నా ప్రాణము "పెట్టుతున్నాను. 
యీ దొడ్డివి కాని వేరే గొర్రైలు నాకు కలవు 
వాటిని కాడా సేను తీసుకొని రావలెను. అవి 
నా శబ్దము వినును అప్పుడు మంద నెక్క_టిన్ని 
గొచ్రెల కాపరి యొక్క_డున్ను వుండును. ఇందు ౧౭ 
నల్ల (నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు యెం 
దుకంజే తిరిగీ దాని పొందేకొరకు నా ప్రాణము 
పెట్టుకున్నాను నా యొద్దనుంచి యెవ్వడున్ను ౧౮ 
డాని పుచ్చుకొనడు అయితే నాకు నేనే దాని 
"పెట్టుతున్నాను దాని "పెట్టుటకు నాకు అధికార 
ము} కలదు. దాని తిరిగీ పుచ్చుకొనుటకున్ను 
నాకు అధికారము? కలదు. నా తేండ్రివల్ల యీ 
ఆజ పొందితినని వారితో పలికెను. 

షు 

కాబట్టి యీ మాటలవల్ల యూదులలో విభీద ౧౯ 
ము తిరిగీ ఫుస్పైను. వారిలో అనేకులూ-ఆయన ౨౦ 
దయ్యము పట్టినవాడున్ను 'వెర్రివాడున్న్న యు 
న్నాడు వాని (మాటు యెందుకు వింటున్నారని 
పలికిరి, మరి కొందరు--ఇవి దయ్యము పట్టిన ౨౧ 
వాని మాటలు కావు. దయ్యము గుడ్డివారి కన్ను 
లు తెరవ చేయగలదా అని పలికిరి. 

మరిన్ని ఆలయ ప్రతిష్ట అనే పండుగ యెొలూ ౨౨ 
శలేములో కలిగను. శీతకాలమై యుండెను ౨౩ 
గనుక యేసు సొలమోను మంటపములో తిరుగుతూ 
వుండెను. కాబట్టి యూదులు ఆయన చుట్టూ ౨౮ 
కూడి--మయొంత పర్యంతము మమ్మును సందేహపెట్టు 
దువు నీవు శ్రీన్తువెలే మాతో థైర్యముగా చెప్పుము 
నిర. అందుకు యేసు--మోతో చెప్పితిని అయితే ౨౫ 
మిరు నమ్మక వున్నారు చేను నా తండ్రి నామ ౨౬. 
మందు యే కార్యములు చేస్తున్నానో అవి నన్ను 
గురించి సాక్యుమిస్తున్నవి. అయినప్పటికిన్ని మిరు 
నా గొత్రలలోే వున్నారు కారు గనుక మిరు 
నమ్మక వున్నారు నేను మాతో చెప్పిన ప్రకారము ౨౭ 
నా గొర్రెలు నా శబ్దము వినును చేను వాటిని 
యొరుగుదును అవి నన్ను వెంబడించును. "నేను ౨౮ 
వాటికి నిత్యజీవము యిస్తున్నాను అవి యొన్నడు 
న్ను నశించవు యొవ్వడున్ను వాటిని నా చేతిలో 
నుంచి అపహరించడు. చాటిని నాకు యిచ్చిన ౨౯ 
నా తండ్రి అందరికంజే గొప్పవాడు గనుక నా 
తండ్రి, చేతిలోనుంచి వాటిని అపహరించుటకు శక్తి 


మరిన్ని ౧౭౬. 


* లేక్క నాకంకు ముందట. 


+ లేళ చీల్చి. 1 లేక, శక్తి 


౧౨౦ 


John X11. యోహాను ౧౧ పర్వము. 


; కిం గల చాడెవ్వడున్ను లేడు. ేనున్ను తండ్రిన్ని | 
యేకమై యున్నామని వారికి ప్రత్యు త్తరమిచ్చెను. 
| కాబట్టి యూదులు అయనను కొట్టుటకు తిరిగి 
3౨ రాళ్లు పట్టుకొనిరి. అప్పుడు యేసు--అ నేకమైన 
| మంచి (క్రియలు నా తండ్రివల్ల మాకు అగుపరిచి 
తిని వాటిలో యీ కీయ నిమిత్తము నన్ను రాళ్ళ 
తో కొట్టుతున్నారని వారికి 
న 
33 యూదులు--నీవు మనుష్యుడ వై యుండి నిన్ను 
నీవే దేవుని చేసుకొంటున్నావు గనుక దూషణ 
నిమిత్తమే గాని మంచి కీయ నిమిత్తము నిన్ను 
రాళ్ళతో కొట్టుతున్నాము కామని ఆయనకు ప్ర 
3ర త్యు త్తరమిచ్చిరి. అందుకు యేసు--మోరు బేవుం 
డు అయి యున్నారన చేను చెప్పితిని అచేది మీ 
3 ఆజ్ఞా? ప్రుమాణములో వాాయబడలేదా. 
షు న! 
వాక్యము యెవరికి వచ్చెసూ వారిని దెవుండ్లని 
చెప్పినట్టయి తే లేఖనము తప్ప వల్లకాదు గనుక 
చేను దేవుని కుమారుడనై యున్నాన నని చెప్పినం 
దున తండ్రి పరిశుద్ధపరిచి యా లోకములోకి పం 
పిన వానతో. న్‌ (దేవుని దూపషిస్తున్నావనీ 
చెప్పుదురా. "నేను నా తండ్రి క్రియలు చేయ 
కుంకు నన్ను నమ్మకండి. అయితే చేను ేసీన 
పక్షమందు నన్ను "నమ్మక పోయినప్పటికిన్ని తం 
నా యందున్ను వ. ఆయన యందున్నా వున్నా 


3౧ 


32 


3౭ 


,3రా 


క్‌ జస గ్రా 
నమ్గండని వారికి ప్రత్యు_త్తరమిచ్చెను. 


, 3౯ కాబట్టి వారు తిరిగీ ఆయనను పట్టుకి నుటకు 
' ఈం వెతికిరి అయితే ఆయన వారి చేతులను తప్పీంచు 


కొని యొుదాజాను అవతల యోవోను మొదట 


ళం కాపురముం డెను. "అప్పుడు అౌేకులు ఆయన 
| యొద్దికి వచ్చి యోహాను యే అదు తమున్ను చేయ 
లేదు అయితే యాయనను గురించి యోహాను చెప్పి 
ననన్నిన్ని నిజమైననని చెప్పిరి. 
లు ఆయన యందు విజ్వాసముంచిరి. 
౧౧ పర్వము. 


అక్కడ అ]సేకు 


మకియయొక్క_యున్ను అమె సోదరియైన | 


వుథాజాయొక్క_్యయున్ను (గ్రామమైన "బేభనియలో 
i వున్న లాజరనే నెకడు రోగియై యుండెను. యే 
i మరియ యుభువుకు అత్తరు పూసి తన తల 'వెంట్రు 
కలతో ఆయన పాదములను కుడిచెనూ ఆమె 
సెహూడరుడైన లాజరు రోగియై యుండెను. కా 
| బట్టి ఆతని అక్క_వెల్లెంట్లు-- యప భువా యిదుగో 
| 


పంపిరి, 


రో యొద్దికి నతీజామానము అయితే యేసు 


ప్రత్యు త్రరమిచ్చెను. | 


జేవుని | 


మని మిరు తెలుసుకొని నముటకు ఆ కాయలను 
- | 


స్నానమిస్తూ వున్న స్థలమునకు తిరిగీ వెల్లి అక్కడ | 


నీవు ప్రేమించేవాడు రోషియైయున్నాడని ఆయన | 


అది విని--ఈ రోగము చేవుని కుమారుడు దాని 
వల్ల మహీమపరచబడే కొరకు దేవుని మహిమ 
నిమిత్త మైనది గాని మరణాథజమె వచ్చినది కా 
దని చెప్పెను. 


జ్య 


సహొూదరినిన్ని లాజరునున్ను డేమించెను. 


మరిన్ని యేసు మర్థానున్ను ఆమె ౫ 
కా ౬ 
బట్టి అతడు రోగి అని యేసు విన్నప్పుడు తాను 
వున్న స్థ 'సలవుందు యింకా ఆరెండు దినములు నిలిచె 
ను, తీటుపిమ్మట ఆయన--నునము యూదైయకు ౭ 
తిరిగీ వెళ్లు దామని తన శిమ్యలతో చెప్పినప్పుడు 
ఆ శిష్యులు-- రబ్బీ యిప్పటికిన్ని యూదులు నిన్ను ఛా 
రాళ్లతో కొట్టుటకు వెతుకుతూ వుండిరి గదా 
అక్కడికి తిరగ్‌ 'వెళ్లుదువా అని ఆయనతో చెప్పిరి. 
అందుకు లెకీసు--పగటి గంటలు, పన్నెండు ౯ 
వున్నవి గడా యొనడైనా పగటియందు నడిచినట్ట 
యితే యూ లోకపు వెలుగు చూస్తున్నాడు గనుక 
అతనికి యే ఆతంకమున్ను వుండదు. 
యొనడైనా రాత్రియందు నడిచినట్టయి తే వానికి 
వెలుగు లేదు గనుక అతడు ఆతంకపరచబడునని 
ప్రుత్యు త్తరమిచ్చెను. 

ఆయన వీటిని చెప్పిన తరువాత-మన న్నే 
తుడైన లాజరు నిద్రించియున్నాడు అయితే ఆయ 


హి ౧ 


డి నను తేపుటకు వెళుతున్నానని వారితో చెప్పెను. 


అందుకు ఆయన శ్రిష్యులుాప్ప భువా ఆయన ౧౨ 
నిద్రించినట్టయి తే. బాసపడునని చెప్పిరి. 
ఆయన నద్ర విశ్హాంతిని గురించి 
తోచినప్పటికిన్ని యేసు అతని మరణమును గురించి 
పలిశిను. 

అంతట యీసు--లాజరు చనిపోయెను, 

న మైకొరకు చేను అక్కడ వుండలేదని మో నిమి 
త్తు సంతోషిస్తున్నాను అయినప్పటికిన్ని ఆయన ౧౫ 
యొద్దికి వెళ్లుదామని నారితో 
ను. అందుచేతను దిదుము అనబడిన థోమ ఆయ ౧౬ 
నతో -ననిపోయీ కొరకు మనము కూడా నెళ్ళుడా 
మని తోటి శిష్యులతో పలికెను, 

అస్వుడు యేసు వచ్చి అంతకు మునుపు ఆయన ౧౭ 
నాలుగు దినములు సమాధిలో పడి యుండెనని 
"తెలుసుకొ నెను. చేథనియ 
'సమిోప మై యుండెను దానికి కొంచెము యొక్కుువ 


అయితే ౧౩ 


చెప్పనని వారికి 


స్పష్టముగా "చెప్పి 


అయితే ౧౦ ' 


| 


మిరు ౧౪౮ ; 


యెయాళలేముకు ౧౮ |! 


తక్కు_న నెక కోసు దూరము గనుక యూదుల ౧౯ | 


లో అనేకులు మథా౯ా మరియ అనే వారి సహా 
దరుని గురించి వారిని పరామశికాంచేకొరకు వారి 
యొద్దికి వచ్చియుండిరి. 
వస్తున్నాడని విని ఆయనను యొదురుకొనుటకు 
వెళ్లను అయితే మరియ యింటిలో కూచుకాని 


అప్పుడు మథాకా యేసు ౨౦ 


| 
| 


| 


122 


John X1. యోహాను ౧౧ పర్వము. 


౨౨ వక వుండును. 


నీకు యిచ్చునని యొరుగుదునని యేసుతో చెప్పె 
ను. అందుకు యేసు-ానీ సెహాదరుడు తిరిగీ 
ర 
దినమందు పునరుజ్థానమయేటప్పుడు 'లేచునని యె 
రుగుదునని ఆయనతో చెప్పెను. అందుకు యే 


ను. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయి 
నప్పటికిన్ని జీవించును. మరిన్ని జీవించి నా 
యందు విశ్వాసముంచే ప్రతివాడున్ను యొన్నటి 


కిన్ని చనిపోడు దీని నమ్ముతున్నావా అని ఆమెతో | 


౭ పలికినప్పుడు ఆమె--అవును ప్రభువా యా లోక 
మునకు ర*నలసిన టేవుని కుమారుడవైన ,శ్రీస్తువె 


చెప్పను. 

ఆమె వీటిని చెప్పి వెల్లి తన సహూాడరియమైన 
మరియను రహస్యముగా పిలిచి బోధకుడు వచ్చి 
నిన్ను సిలుస్తున్నాడని చెప్పెను. ఆమె విని త్వర 
గా తేచి ఆయన యొద్దికి వచ్చెను. అయితే యేసు 
' యింకా ఆ న్రూరిలోకి ప్రవేశించక మర్ధా ఆయ 
3౧ నను కలుసుకొనిన స్థలమందే వుండెను గనుక యిం 
ట్లో ఆమె యొద్దవుండి ఆమెను పరామశికాంచే 
యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి 
ఆమె సమాధి యొద్ద యేచ్చేకొరకు అక్కడికి వెళ్లు 
i తున్నది గదా అని చెప్పుకొంటూ ఆమెను వెంబ 
డించిరి. అంతట మరియ యేసు వున్న చోటుకు 
వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మోద 
పడి--ఓ (ప్రభువా నీవు యిక్కడ వుండినట్టయి తే 
| నా సహూదరుడు చావక వుండునని ఆయనతో 
పలికెను. 

కాబట్టి యేసు ఆమె యేడ్చుటనున్ను ఆమెతో 


| 3౨ 


33 


మూలుగుతూ కలతపడి--ఆయనను యెక్క_డ వ్రుం 
36 చితిరని పలికినప్పుడు వారుాప్రభువా నీవు వచ్చి 
' 3 చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు యేడ్చెను. 
32 కాబట్టి యూదులు--ఇదిగో ఆయనను యేలాగు 
| 3౭ చ్ర్రేమించెనని పలికిరి. అయితే వారిలో కొంద 
రు--ఆ గుడ్డివాని కన్నులు తెరవచేసిన యీయన 
| యితడున్ను చావకుండా చేయ లేడా అని పలికిన 
3౮ా ప్పుడు యేసు తిరిగీ తనలో మూలుగుతూ సమాధి 


యొద్దికి వచ్చెను. అది గుహ, దాని మిద నైక 


లేచునని ఆమెతో చెప్పినప్పుడు మథాజ--అంత్య | 


సుానేనే పునరుశ్థానమున్ను జీవమునైషయున్నా | 


యున్నానని నేను నమ్లి యున్నానని ఆయనతో | 


వచ్చిన యూదులు యేడ్చుటనున్ను చూచి ఆత్తలో 


' బడిన వాడై వెలపటికి వచ్చెను. 


౨౧ యుండెను. అప్పుడు మథాకణకాప్రభువా నీవు | రాయి వుంచబజెను. ఆప్పుడు యేసు--ఆ రాయి 3౯ 
యిక్కడ వుండినట్టయి తే నా సెహూదరుడు వా తీసి జేయండని చెప్పినప్పుడు చనిపోయిన నాని 
అయితే నేమి నీవు వేటిని చేవుని | 
అడిగినప్పటికిన్ని యిప్వుడున్ను. దేవుడు వాటిని, 


సహహూదరియైన మథాల౯ాస్తభువా ఆయన చని 
పోయి నాలుగు డినములాయెను గనుక యిప్పటికి 
వాసన వేసునని ఆయనతో చెప్పెను. అందుకు రం 
యేసు-ానీవు నమ్మినట్టయి తే దేవుని మహిమ చూతు 
వని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో పలి 


'కిను, కాబట్టి చనిపోయినవాడు వుంచబడిన చో రోం 


టునుంచి ఆ రాయి తోసీనప్పుడు యేను తన 
కన్నులు మైకెత్తిఓ తండ్రీ నీవు నా మనవి విన్నం 
నీవు యప్వుడున్ను ర౨ 
నా మనవి వింటున్నావని యొరుగుదును అయితే 
చుట్టూ వున్న యీ (ప్రజల నిమిత్తము---నీవు నన్ను 
పంపితివని వారు నమ్మేకొరకు చెప్పితినని పలికెను, 
ఆయన వీటిని పలికి--లాజరూ బయిటికి రమని ఈ3 
నోరెత్తి పిలిచెను. అప్పుడు చనిపోయిన వాడు ఈర 
- ను దన ల 

కాళ్గున్ను చేతులున్ను _ప్కేత్‌ న కట్ట 


దున నిన్ను స్తుతిస్తున్నాను. 


ఆయన ముఖ్లుము 
కూడా రుమాలుతో కట్టబడెను. ఆప్పుడు యేసు- 


'మీరు ఆయనను విప్పీ నడుననివ్వండి అని వారితో 


చెప్పును. 

కాబట్టీ మరియ యొద్దికి పచ్చి యేసు చేసిన ర 
వాటీని చూచిన యూదులలో అనేకులు ఆయన 
యందు పిశ్వ్వ్రాసముంచిరి. 
దరు ఫరిసైయుల యొద్దికి వెల్లి యేసు వేసిన వా 
టిని వారితో చెప్పిరి. 

కాబట్టి యధాన యాజకులున్ను ఫరిసైయులు రో౭ 
న్ను సభను కూచికామనము యేమి చేయుదము 
యీ మనుష్యుడు ఆనేశకమైన అద్భుతములను చేస్తు 
న్నాడు. మనము ఆయనను యీలాగు విడిచినట్ర ళా 
యితే అందరు ఆయన యందు విశ్వాసముంతురు 
అప్పుడు రోమిోయులు వచ్చి మన స్థలమునున్ను 
జేళమునున్ను తీసీవేతురని పలికిరి. అయితే వారి రో౯ా 
లో కాయిఫ అనే వ్రైెకడు ఆ సంనత్సరమందు ప్ర 
ధాన యాజకుడై యుండి-మోరు యేమిన్ని యెరు 
గరు యీ దేళ జనమంతా నళించక వుండుటకు నెక ౫౦ 
మనుమ్యుడు శ్రజల కొరకు చనిపోవుట మనకు 
వుపయోగమైయున్నదని యోచించుకొనరని వారి 
తో చెప్పెను. 
అయితే ఆ సంవత్సరమందు ప్రధానయాజకుడై 


యుండెను గనుక యేను ఆ చేళ జనము కొరకును ౫౨. 


ఆ డేళ జనము కొరకు మాత్రమే కాకుండా చెదిరి 
పోయిన డేవుని పిల్లలను యేకముగా కహూ చే౯కొర 


మకు! 


అయితే వారిలో కొం రజ 


తనకు తానే యిది చెప్ప లేదు౫౧ | 


' తో 


John ఎక, యోహాను ౧౨ పర్వము. 


123 


౫౩ కున్ను చావనెయున్నాడని చప్రువచించెను. కా 
బట్టి ఆ దినమునుంచి ఆయనను చంపుటకు వారు, 
ఆలోేచించుక్రానిరి, 
కాబట్టి యేసు యూదులలో అప్పటినుంచి, 
బహిరంగముగా సంచరించక అక్క_డనుంచి అర 
ణ్యమునకు సమీపమైన ప్రదేశములో వున్న 
యిమచే పేరు గల నైక వూరికి వెళ్లి అక్కడ తన 
శిష్యులతో కూడా నివసించెను. 
మరిన్ని యూదుల స్టా 'సమిోపమై యుండె 
ను గనుక అనేకులు తమ్మును తామే శుచి చేసుకొ 
చేకారకు పస్థాకు మునుపు పల్లెటూళ్లలోనుంచి 
యెరూళలేముకు వెళ్లిరి అంతట వారు యేసును 
వెతుకుతూ--మాశేమి తోస్తున్నది ఆయన పండు 
గకు రాడా అని గుడిలో నిలువబడీ సవ్రైకనితో 
౭ న్రెకడు చెప్పుకొంటూ వుండిరి. మరిన్ని ప్రధాన 
యాజకులున్ను ఫర్నిసెయులున్ను ఆయన యొక్క_డ 
వున్నాడో అది యెవనికైనా తెలిసీయుంకే తాము 
ఆయనను పట్టుకొనే కొరకు తెలియ చేయ వలె 
నని ఆజ్ఞ యిచ్చి యుండిరి, 
౧-౨ పర్వము. 
అంతట చనిపోయిన తరువాత యేసు మృతుల 
లోనుంచి లేపిన లాజరు వున్న బేభనియకు యేను 
పస్థాకు ఆరు దినముల కిందట వచ్చెను గనుక 
వారు అక్కడ ఆయనకు వక విందు చేసినప్పుడు 
మథాజా పరిచర్య చేసెను అయితే లాజరు ఆయ 
నతో కూడా పక్తిలో కూచుళాన్న వారిలో వైకడు. 
3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల శుద్ధ మైన 
జటామాంసి అత్తరు వక శేరు పుచ్చుకొని యేసు 
పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన 
పాదములను తుడిణెను. అప్పుడు ఆ యిల్లు ఆ 
ర యత్తరు వాసనతో నిండుకొ-నెను,. కాబట్టి ఆయ 
నను అప్పగించగా యున్న సీమోను కుమారుడయిన 
యూదా ఇప్క_రియోత నే ఆయన శిష్యులలో నె 
౫ కడు--ఈ అత్తరు యెందుకు మున్నూరు దీనార 
ములకు* అమ్మబడి బీదలకు యివ్వబడ లేదని వెప్పె 
ఇను. అయితే అతడు వీదల కొరకు చింతించుట 
వల్ల కాదు అయితే అతడు దొంగయె వారి సొమ్ము 
పట్టుకొని దానిలో వేయబడినవి మోసే 
౭ వాడు గనుక ఆలాగు పలిళెను. కాబట్టి యేసు 
ఆమెను విడువండి చేను వూడ్చబజే దినమునకు 


Xx 


సంచి 


|'యల్లస్వుతున్న మలో వున్నారు అయితే సీను 


ఎకు, యిన వతు. నుంచి లేపీన లాజరును కూడా 


౮ ఆమె దీని వుంచుకొనెను యందుకంశే బీదలు 


యొల్ల ప్వుడున్ను వుండనని సలికెను. 

యూదులలో బహుజననమూహము ౯ 
ఆయన అక్కడ వున్నాడని "తెలుసుకొని యేసు | 
నిమిత్తము మాత్రమే కాకుండా ఆయన చనిపో 


కాబటి 
లు 


చూచే కొరకున్ను వచ్చెను. 
అయితే (ప ప్రథాన యాజకులు లాజరునున్ను చంపు ౧౦ 
టకు ఆలోచించిరి యెందుకంకే ఆయనవల్ల యూ ౧౧ | 
దులలో అనేకులు వెళ్ళి యేను యందు విశ్వాస 
ముంచిరి. 
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన ౧౨ 
సమూహము యేను యెరూళలేముకు వస్తున్నాడని 
విని ఖజూళారప్రు మట్టలు పట్టుకొని ఆయనను యె ౧౩ 
దురుకొనుటకు బయిలు వెల్లి -- హోసన్నా! ప్రభు 
వుయొక్క_ పేరట నచ్చే ఇశ్రాయేలు రాజు | 
తించ బడునుగాక అని కేకలు వేసిరి మరిన్ని ౧౦ | 
సీయోను కొమాతేల భయపడకుము యిదుగో నీ ౧౫ 
i 
| 


స్తు 
న. 


రాజు గాడిదె పిల్ల మిద కూర్చుని వస్తున్నాడని 
(వ్రాయబడిన (ప్రకారము యేసు వ్రైక చిన్న గాడి 
చెను తెప్పించుకొని దాని యెక్కి. కూచుజాండెను. | 
ఇవి ఆయన శిష్యులకు మొదట బోధపడ లేదు ౧౭ | 
అయితే యేను మహిమపరచబడినప్పుడు యివి | 
ఆయనను గురించి (వ్రాయబడెననిన్ని ఆయనకు | 
వీటిని చేసిరనిన్ని నారు జ్ఞాసకము చేనుకొనిరి. | 
కాబట్టి ఆయనతో కూడా వున్న జనసమూ ౧౭ 
సాము సాత్యుమి చచ్చెను యొందుకంయటే లాజరును ౧౮ 
సమాధిలోనుంచి పిలిచి ఆయనను మృతులలోనుంచి / 
లేచెను. అందు చేతనే జనసమాహము ఆయన 
ఆ యద్భుతము చేసెనని విన్నందున ఆయనను యొ 
దురుకొనుటకు వెళ్లెను, ' గనుక ఫరివైయులు-- ౧౯, 
మీరు యేమిన్ని కొన సాగించ లేదని చూచితిరా. 
ఇదుగో లోకము ఆయన వెంట వెళ్లనని 'న్రైెకనితో 
న్రైకడు చెప్పుకొనిరి. మరిన్ని ఆ పండుగలో ౨౦ | 
ఆరాధించే కొరకు వచ్చినవారిలో కొందరు “హెళ్లే 
నీయులు వుండిరి. అంతట వారు గలిలైయలో ౨౧ 
వున్న బేథ్సయిదశే వూరివాడైన ఫీలిస్సు యొద్దికి 
వచ్చి--అయ్యా మేము యేసును చూడ కోరుతు 
న్నామని" ఆయనను వేడుకొనిరి. ఫిలిప్పు వచ్చి ౨౨ 
అం గ్రైయతో చెప్పెను. తిరిగీ అంగ్రైయయున్ను | 
ఫీలిప్పున్ను యేసుతో చెప్పిరి అందుకు యేను ౨౩ 
ప్రుత్యు త్తరముగా వారితో--మనుష్యు కుమారుడు 


* అనగా, కొంచము తక్కువ నూరు దూపాయీలు కావచ్చును. 


౧౨౩ 


| 
| 


| 


న. 


John X11. యోహాను ౧౨ పర్వము. 


౨౮ మహిమ పొండే గడియ వచ్చెను. నిజమే నిజమే 
చేను మతో చెప్పేది యేమంశు గోధుమ గింజ 
భూమిలో పడి బావక పోతే అడి వెంటిగా వుం। 
డును అయితే అది చచ్చినట్టయి తే విస్తార ఫలము, 
యిచ్చును. తన ప్రాణమును ప్రేమించే వాడు | 
దాని పోగొట్టుకొనును. ఈ లోకములో తన 
ప్రాణమును చ్వేషించే వాడు నిత్యజీవము కొరకు 
దాని కాపాడుకొనును. నన్ను యెవడైనా సేవిం 
చినట్టయితే నన్ను వెంబడించవలెను అప్పుడు చేను 
యెక్కడ వున్నా'నూ అక్కడ నా సేవకుడున్ను 
వుండును. నన్ను యెవడైనా నేవించినట్టయితే నా 
తండ్రి ఆయనను ఫఘనపరుచును. ఇప్పుడు నా 
ప్రాణము కలతపడుతున్నది. నేను యేమందు 
ను--తేం శ్రీ, యా గడియనుంచి నన్ను రక్షీంచు 
ము*--అయితే దీని నిమిత్తము యీ గడియకు వచ్చి 
తిని, ఓ తండ్రీ నీ నామమును మహినుపరుచు 
మని. చెప్పెను, 


> 


అంతట--- నేను దాని మహిమ 
పరిచితిని తిరిగీ మహిమపరుతున నే నైక శబ్దము 
ఆకాళమునుంచి నచ్చెను. కాబట్టి అక్క_డ నిలిచి 
వినిన (ప్రజలు వురుము ఫుప్పైనని చెప్పుకొనిరి, 
మరి కొందరు వెక దూత ఆయనతో పలిశెనని 
3౦ చెప్పుకొనిరి. అందుకు యేసు--ఈ శబ్దము మో 
3౧ కొరకే గాని నా కొరకు కలిగినది కాదు. ఇప్పు 
డు యీ లోకమును గరాచి౯ా న్యాయపు తీపులా' 
వున్నది. ఇప్పుడు యీ లోకాధిపతి బైట వేయ 
3_౨ బడును. మరిన్ని నేను భూమి మీదనుంచి సైశె 
తృబడినట్టయితే అందరినిన్ని నా యొద్దికి లాగు 
33 కొందునని ప్రుత్యు త్రరమిచ్చెను. తాను యేలాటి 
మరణమువల్ల చనిపోనె యుండేనూ అది సూచిం, 


చుటకు దీని చెప్పెను. | 
36 కాబట్టి జనసమూహముా క్రీస్తు యెల్లప్పుడున్ను 
వుండునని ఆజ్ఞా ప్రమాణము వల్ల వింటిని గనుక 
మనుష్యకుమారుడు యొత్తబడ వలెనని నీవు యేల 
చెప్పుతున్నావు. మనుహ్య కుమారుడైన యాయన 
3౫ యెొవడని ఆయనకు ప్రుత్యు త్తీరమిచ్చిరి. అంతట 
యేసు--ఇంకా కొంత కాలము వెలుగు మీలో 
వుండును -వీకటి మిమ్మును కమ్మక వుండే కొరకు 
వెలుగు మోకు కలిగే పర్యంతము నడువండి, చీక 
టిలో నడిచే వానికి తాను వెళ్లే చోటు తెలియదు. 
3జ_ మిరు వెలుగు కుమాళ్లయే నిమిత్తము వెలుగు మికు 
కలిగే పర్యంతము వెలుగు యందు విశ్వా సముంచండి 


అని వారితో చెప్పును, యేసు వీటిని చెప్పి వెళ్లి 


వారికి మరుగాపోయెను. ఆయితే ఆయన వారి 3౭ 
యెదుట యిన్ని అద్భుతేములను చేసినప్పటికిన్ని 
వారు ఆయన యందు విశ్వాసముంచ లేదు, అం 3౮ 
దువల్లడాప్తభువా మా నర్హమానము నమ్మిన వాడె 
వడ్ను ప్రభువు యొక్క బాహువు యొవనికి బయి 
లుపరద బడెనని స్ప్కవక్షయైన యెషయా పలికిన 
వాక్యము “నెరవేచజాబటడెను, 


అందువల్ల వారు 3౯ | 


నమ్మలేక పోయిరి యొందుకంపటే--వారు కన్నుల రోం! 


ur 


స్వ స్థపరచబడక వుండేకిొరకు ఆయన వారి కన్ను 

లు గుడ్డ్జిచేని నారి హృదయమును కఠినపరివెనని 
యెషయా తిరిగీ పలిశెను, యెషయా ఆయన ౪౧ 
మహిమను చూచినప్పుడు వీటిని చెసాను అప్పుడు 
ఆయనను గురించి పలికెను. అయినప్పటికిన్ని అధి ఈ౨ 
'కారులలోనున్ను అనేకులు ఆయన యందు విశ్వా 
సముంచఛిరి, అయితే సుననోగులోనుంచి వెలి 
వేయబడక నుండే కొరకు ఫరియెయుల (భయము) 
వల్ల ఆలాగు వెప్పుకొన లేదు యెందుకంయే దేవుని ఈ3 
మెప్పు? కంటే మనుష్యుల మెప్పు? యెక్కువగా 
యేమించిరి. 


చూచి హృదయమున షూంచి నుళ్లుకొని నా వల్ల 


మరిన్ని యేసు--నా యందు విశ్వాసముంచే ఈర | 


వాడు నాయందు కాదు నన్ను పంపిన వాని 
యందు విశ్వాసముంచును. నన్ను చూచేవాడు ర 
నన్ను పంపినవాని చూస్తున్నాడు. నా యందు రజ 
విశ్వాసముంచేవా జెవడో వాడు -ఏీకటిలో నిలు 
వక వుండేకొరకు నేను యీ లోకమునకు వెలుగునై 
వచ్చియున్నాను. మరిన్ని యొవడైనా నా మా ర౭ 
టలు విని నమ్మకపోతే చేను ఆయనకు తీపుళా 


' వేయను యెందుకంశే చేను లోకమును ర&ీంచు 
|టశేగాని లోకమునకు తీప్ప౯ చేయుటకు రాలేదు. 


నన్ను తిరస్కరించి నా మాటలు అంగీకరించని ఈ౮ా 
వానికి తీపుజా చేసేవాడు న్రైకడు కలడు చేను పలి 

కిన మూట అంత్య దినమందు వానికి తీర్చు కలుగ 
చేసును యెందుకంశు నాకు నేసే పలుకలేదు రోగా 
అయితే నేను యేవున వలెసూ యేమి సలుకవశె 
నూ దాని గురించి ఆయన ఆన గా నన్ను బంపీన 
తండి చాకు ఆజ్ఞను యిచ్చి యున్నాడు. మరిం 
న్ని ఆయన ఆజ్ఞ నిత్యజీవమై యున్నదని యెరుగు 
దును గనుక వాటిని తండ్రి నాతో యేలాగు 
చెప్పెసో ఆలాగే చేను పలిశీవి పలుకుతున్నా 
నని చెప్పెను. 


* తేక, రక్నీంతుమందునా. 


1 లేక్క వల్లనైన ఫఘునము. 


౧౨౬ 


“౧౨౨ 


' ౧౪ తున్నారు. 


John £11. యోహాను ౧౩ పర్వము. 


125 


౧౩ పర్వము. 
మశిన్ని పస్టై అనే పండుగకు ముందు యేసు 
తాను యూ లోకమునుంచి తండ్రి యొద్దికి వెళ్ల నల 
సిన తన గడియ వచ్చెనని యెరిగి లోకములోవున్న 
తన వారిని యేమించి తుద మట్టుకున్ను వారిని 
౨ గ్రేమించెను.. అప్పుడు ఆయనను అప్పగించే 
కొరకు సైతాను సీమోను కుమారుడైన యూదా 
రియోతుయొక్క హృదయములో తలంపు 
తరువాత రు సిద్ధ మైయున్నప్పు 


తన చేతికి తండి “సమస్తమున్ను అప్ప 


గించెననిన్ని తాను దేవుని యొద్దనుంచి బయిలుబేరి ' 


నచ్చి డేవునియొద్దికి వెళ్లుదుననిన్ని యెరిగి భోజన 
రోమునుంచి లేచి సై బట్టలు తీసివేసి నక రుమాలు 
> పట్టుకొని నడుము కట్టుకొ నెను. ఆయన 
క పళ్లెములో నీళ్లు పోనీ శిష్యుల పాదములను 
కడుగుటకున్ను తాను కట్టుకొనియున్న రుమాలు 
ఇఒ. తో వాటిని తుడుచుటకున్ను ఆరంభించెను. కా 
బట్టి ఆయన సీమోను పేతురుయొద్దికి వచ్చినప్పుడు 
అతడు-్యాప్రుభువా నీవు నా పాదములు కడుగు 
౭ తున్నావా అని ఆయనతో పలికెను. అందుకు 
యేసు--నేను యేమి చేస్తున్నా సూ అది యిష్వుడు 
నీకు తెలియదు అయితే వీటి పిన్గుటు యెరుగుదు 
లా వని అతనికి ప్రుత్యు త్తరమిచ్చెను. అందుకు పేతు 
రుానీవ్ర యున్నడున్ను నా పాదములు కడుగకూడ 


4 


లి 
oat 


అప్పుడు 


| 
దని ఆయనతో పలికినప్పుడు యీను-- చేను నిన్ను 


కడిగి తేనేగాని నాతో పాలు పొందవని చెప్పెను, 
౯ అందుకు సీమోను పేతురుడాప్రభువా నా పాద, 
ములు మాత త్రమే కాదు నా శేకులున్న తలయు 
౧౦న్నుు కడుగు మని చెప్పెను. 
పొందిన వానికి పాదములే గాని మరి యేదిన్ని కడు 


గుకొననక్క_రలేదు అయితే అతడు శేవలము పవి । 


తడై యున్నాడు అటువలె మోరున్ను పవిత్రుశై 


| ౧౧ యున్నారు అయితే మిలో అందరు కారని అత 


నితో ఇ స్పెను యెందుకం జు తన్ను అప్పగించనై 
యున్న వాని యెరిగాను అందు చేతను -మోరందరు 
పవిత్రులు కారని చెప్పెను. 


కాబట్టి వారి పాదములు కడిగి తన మె బట్టలు 
వేసుకొన్న తరువాత ఆయన తిరిగీ కూర్చుని 


౧౩ చేను మోకు చేసినది మోకు తెలుసునా, 
నన్ను బోధకుడనిన్ని (ప్రభువనిన్ని పిలుస్తున్నారు 
చేను ఆలాటి వాడను గనుక మిరు బాగా చెప్పు 


యేసు--శిరస్నానము. 


మోరు, 


ప్రభువునున్ను బోధకుడ ! 


| 


| యోతుకు యిచ్చెను. 


| నున్న్నైన నేను మీ పాదములు కడిగినట్టయితే మి ౧౫ 


రున్ను వ్రైకని పాదములు వేకడు కడుగతగ్గది 
యెందుకంకే చేను మోకు చేసిన (ప్రకారము మీ 
రున్న్ను చేసేనిమిత్తము మోకు దృష్టాంతము యిచ్చి 
ఇప్పేది యేవుంకే--దాసుడు తన యజమానుని 
కంశు అధికుడు కాడు అపొస్త్సలు* తన్ను పంపిన 
వానికొంకు అధికుడు కాడు. ఇవి మోకు తెలినీన ౧౭ 
పక్షమందు వాటిని చేసినట్టయితే మారు భాగ్య 
వంతులవుదురు.  మిమ్ల్మునందరిని గురించి 
తున్నాను కాను చేను యేపజారుచుకొన్న వారిని 
యెరుగుదును. అయితే చాతోకూడా రొప్టె 
తినేవాడు నాకు విరోధముగా తన మడమ యు 
త్తెన నే-.లేఖినము నెరవేచకాబడప'లెను, 
అది కలిగినప్పుడు నేను ఆయననని?! మీరు నమ్మే 
నిమిత్తము కలగక మునుపు అది మాతో చెప్పుకు 
న్నాను. నేను యెవని పంపుదునో వాని చేర్చు ౨౦ 
కొ ేవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకొ నే 
వాడు నన్ను పంపినవాని చేర్చుకొనునని నిజమే 
నిజమే మోతో చెప్పుతున్నాను అని చారితో 
పలికెను. 


నిజమే నిజమే శేను మాతో ౧౬ 


పలుకు ౧౮-| 


అయి లే ౧౯ా 


యేసు వీటిని చెప్పి తన ఆత్తలో కలతపడి-- ౨౧, 


మోలో నెకడు నన్ను అప్పగించునని నిజమే నిజమే 
మితో చెప్పుతున్నానని సాత్యుమిచ్చి పలికెను. 


ఆయన యొవని గురించి పలిశానో దానికి క _౨_౨| 


సందేహపడి వుకని తట్టు న్రెకడు చూస్తూవుండిరి 
అయితే ఆయన శిష్యులలో యేసుకు ప్రియుడైన 93 
నవుకడు యేను రొమ్మును ఆనుకొంటూ వుండెను 
గనుక యొవని 
తెలుసుకొమ్మని సీచూను “పీ 
ను. 
టూ 
కెను, 


పతురు అతనికి సైగచేస 


రాప్తభువా అతడు యెవడని ఆయనతో పలి 
అని చెప్పీ నుక ముక్క 
ముంచి సీమోను కుమారుడైన యూదా ఇప్క్లరి 


ను అతనిలో ప్రవేశించెను. అస్వుడు యేసు. 
నీవు యేమి వ. దాని త్వరగా చేయు 
మని అతనితో చెప్పేను. 
నిమిత్తము అతనితో దీని చెప్పెనో అది పజ్లిలో 
కూచుకాన్న వారిలో యెవనికిన్ని "తెలియ "లేదు 
యెందుకంశే సౌమ్లు సంచి యూదాయొద్ద వు 


* లేక__పంపబడీనవాడు, 


+ లేక, యేమైయున్నానో. 


గురించే ఆయన పలిశనో దాని చర 
అప్పుడు ఆయన యేసు రొమ్లున ఆనుకొం ౨౫ | 

అందుకు యేసు-- నేను నెక ముక్క_ముంచి ౨౬.| 
| యెవనికి యిత్తునో అతడే 
ఆ ముక్క_ తరువాత సైతౌ ౨౭ | 


అయితే ఆయన చేని ౨౮ 


వుండె ౨౯ 


౧-౨ 


| 
| 
| 
| 


i 
| 
i 
| 
| 


| 
| 


126 


John XIV. యోహాను ౧౮ పర్వము. 


ను గనుకాా-పండుగకొరకు మనకు కావలసీన వా 
టిని కొనుమనియైనా లేక బీదలకు కొంచెము యి 
వ్వవలెననియైనా యేసు అతనితో ఇెప్పెనని కొం 
కిం దరు తలంచుకొనిరి. అంతట అతడు ఆ ముక్కా 
పుచ్చుకొని వెంటనే బయిలు వెళ్లెను. 
య 
ర్యాత్రియై యుండెను. 
అతడు బయిలు వెల్లి న తరువాత యేసు--ఇప్వుడు 
మనుష్యకుమారుడు మహిమపరచబ'డెను బేవుడు 
3_౨ న్ను ఆయనవల్ల మహిమపరచబడేను, దేవుడు 
య 
ఆయనయందు మహీమపరచబడినట్టయితే అప్పుడు 
దేవుడు తనయందు ఆయనను మహీమపరుచును- 
33 శీఘ్రముగా ఆయనను మహిమపరుచును. పిల్ల 
లారా యింకా కొంత కాలము మోతోకూడా 
వున్నాను మీరు నన్ను వెతుకుదురు నేను యెక్క 
డికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని చేను 
యూధదులతో చెప్పిన ప్రకారము యిప్పుడు మో 
3రో తోనున్ను చెప్పుతున్నాను. మోకు కొత్త ఆజ్ఞ 


జాలి 


యిస్తున్నాను అదేమంకేవెకని వ్రైకడు (శే 


రు 
మించండి నేను మిమ్మును య్మైమించినలాగున pe 
రున్ను నెకని నైకడు ప్రేమించండి. మిరు శ 
కని న్రెకడు ప్రేమించినట్టయితే దీనివల్ల మిరు నా 
శిష్యులై యున్నారని అందరున్ను తెలుసుకొందు 
రని జెప్పెను. సీమోను పేతురుంపుభువా నీవు 
యెక్క_డికి వెళ్గుతున్నావని ఆయనతో పలికినం 
దుకు యేసుశేను వెళ్లే చోటుకు నీవు యిప్పుడు 
నన్ను వెంబడించలేవు అయితే వురి యొకప్పుడు 
నన్ను 'వెంబడింతునని ఆయనకు యుత్యు త్తరమి'చ్చె 


అప్పుడు 


3౧ 


39 


3౬. 


3౭ ను. అందుకు పేతురు ప్రభువా యిపుడు 
నేను యెందుకు నిన్ను వెంబడించ లేను. నీ క్రొ 
3౮ రకు నా ప్రాణము పెట్టుదునని చెప్పెను. యేసు 


అతనికి ప్రుత్యు త్తరమిచ్చినదేమంకే--నా కొరకు 
నీ ప్రాణము సెట్టుదువా నన్ను గురించి--వాని 
యెరగనని నీవు మూడు మాలు౯ా పలిశే పర్యం 
తము కోడి కూయదని నిజమే నిజమే నీతో 
చెప్పుతున్నాను. 
౧౮ పర్వము. 
మా హృదయము కలతపడనిన్వకండి జేవుని 
యందు విళ్వాసముంచండి నా యందున్ను విశ్వా 
సముంచండి. నా తండ్రి యింటిలో అనేక నివా 
'సములు వున్నవి తేకుంెటే మాతో చెప్టుదును యం 
దుకంకే మికు స్తలము సిదసరుచుటకు వెళుతు 
థి థి య 
3 న్నాను. 


నేను వెళి మోకు సలము సీదపరిచినట్ల 
Gp థి థి లు 


| ఆకత్తిను యిచ్చును. 


యితే నేను వుంచే సలములో మీరున్న వుండే 
కొరకు తిరిగీ వచ్చి మిమ్గును నా యొద్దికి చేర్చు 
జాలీ / లు 
కొంధును. నేను యెక్క_డికి వెళ్ళుతున్నామో అడి ర 
మోకు తెలుసును ఆ మౌార్షము మోకు తెలుసునని ౫ 
పలికినప్పుడు థోమా ప్రభువా యెక్క_డీకి వెళ్లు 
తున్నావూ అది మాకు తెలియదు ఆ మాగజాము 
యేలాగు తెలుసుకొన గలవని ఆయనతో పలి 
ఇను, యీసు-ానేను మాగళామున్ను సత్యమున్ను 
జీవమున్న యున్నాను. నావల నే గాని యెవ ౭ 
క 8 య 

డున్ను తండ్రి యొుద్దికి రాడు. మిరు నన్ను యెరిగి 
నట్టయితే నా తండ్రి నిన్ని యెరుగుదురు. ఇప్పటి 
నుంచి ఆయనను యొరుగుదురు మరిన్ని ఆయనను 
చూచి యున్నారని అతనితో చెప్పెను. 

అందుకు ఫీలిప్పుాప్పుభువా తండ్రిని మాకు 
అగుపరుచుము అది మాకు చాలునని ఆయనతో 
పలికినప్పుడు యేసు--ఫీలిప్పా నేను యింతకాల 
ము మి యొద్ద వున్నప్పటికిన్ని నీవు నన్ను తెలుసు 
కొన లేదా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి 
యున్నాడు గనుక తండ్రిని మాకు అగుపరుచు 
మని యేల చెప్పుతున్నావు. తండ్రియందు నేను 
న్ను నా యందు తేండ్రియున్ను వున్నామని నీవు 
నమ్మలేదా. _ నేను మీతో పలుకుతూ వున్న మా 
టలు నా యంతట "నేనే చెప్ప లేదు అయితే నా 
యందు నివసించే తండ్రి యా కార్యములు చేస్తు 
న్నాడు. తండ్రి యందు చేనున్ను నా యందు 
తండ్రియున్ను వున్నామని నమ్మండి లేకుంచే యా 
కార్య ములవల్ల నన్ను నమ్మండి. నిజమే నిజమే 


౧౧౦ 


౧౧ 


౧౨ 


నేను మీతో చెప్పేది యేమంయే- నేను చేసే క్రి 


యలు నా యందు విశ్వాసముంచే వాడుస్ను చేసు 
ను. వీటికంచే అతడు గొప్ప వాటిని చేసును. 
యెందుకంకే నేను నా తండ్రి యొద్దికి వెళ్లుతు 
న్నాను. మారు నా నామమున జీని అడుగుదురో 
తండ్రి కుమారునివల్ల మహిమపరచబడే నిమిత్తము 
దాని చేతును. నా నామమున యేమి అడిగినప్ప 
టికిన్ని చేను చేతును, 

నన్ను ప్పేమించినట్టయి తే నా యాజ్ఞలను గై 
కొనండి. మరిన్ని చేను తండ్రిని వేడుకొందును. 
అప్పుడు మో యొద్ద యెల్లప్పుడున్ను వుండుటకు 
ఆయన మికు వేరొకసహాయకుని* అనగా సత్యేపు 
లోకము దాని చూడదు దాని 
యెరుగదు గనుక దాని పొంద చేరదు అయితే 
మిరు దాని యెరుగుదురు యెందుకంటే మాతో 


౧౩ 


౧౦౪ 


౧౫ 


౧౯౬ 


౧౭ 


* లేక, ఆదరణకర్త. 


తుజ 


John XV. యోహాను ౧౫౪ సర్వము. 127 


నివసీస్తున్నది మరిన్ని మిలో వుండును. మిమ్మును న్నాడు తత నాయందు అతనికి కలిగినది యే 
౧౮ అనాధులగా విడువను మో యొద్దికి వత్తును. మరి | దిన్ని లేదు. అయినప్పటికిన్ని చేను తండ్రిని 3౧ 

కొంత కాలమైన తరువాత వాళు నన్ను మరి | పేమిస్తున్నానని లోకము తెలుసుకొనే క! 
౧౯ యొన్నడున్ను చూడదు. అయితే మిరు నన్ను తండ్రి, నాకు యేలాగు ఆజ్ఞాసించెనో ఆలాగే చేస్తు 


+ చూతురు. నేను దబ్రైతుకుదును గనుక మోరున్ను | న్నాను, లేవండి యిక్క_డనుంచి వెళ్లుదాము. 1 
. ౨౦ బ్రతుకుదురు. వ నా తండ్రియందున్ను మిరు, 


| 
| 
j 
| 
1 
| 


. నా యందున్ను చేను మాయందున్ను వుండుట ఆ ౧౫ పర్వము. 
, ౨౧ దినమున మీరు యొరుగుదురు. నా యాజ్ఞలు అటల్‌ | నేను నిజమైన దాామావల్లిని నా తండ్రి, నన ౧ 


వాటిని గైకొణే నాదే నన్ను యేేమిస్తున్నాడు. సాయకుడైయున్నాడు. నాయందు యే తీగ ఫలిం ౨ 
నన్ను గ్రేమించే వాడు నా తండ్రి వల్ల చే చదో డాని ఆయన తీసీవేసును యే తే” ఫలించు 
మించబడును. _శేనున్ను అతని ప్రేమించి అత్ర నో అది మరీ యెక్కువగా ఫలించే కొరకు దాని 
' నికి నన్ను అగుపరుచుకొందునని పలికెను. శుభ్రము చేనును, చేను మాతో పలికిన మాటపల్ల 3 
౨౨  ఇప్కురియోతు కాని యూదా-ఓీ (ప్రభువా | మోరు యిప్పుడు శుచులై యున్నారు. నాయందు ఈ 
నీవు లోకమునకు కాకుండా మాశే నిన్ను అగుసరు | మోరున్ను మీయందు చేనున్ను నిలువవలెను. 
చుకొన బోవుటకు యేమి సంభవించెనని పలిశా  ట్రాామోవల్లియందు నిలిచిలేనేశాని తీగ దానంతట 
౨౩ ను. అందుకు యేసు అతనికి ప్రుత్యు త్తరమిచ్చినది అటే యేలాగు ఫలమివ్వదో ఆలాగే నాయందు 
యేలాగంకే--యువడైనా నన్ను యేమించినట్ట నిలిచియుంపేనే గాని మోరున్ను (ఫలించరు) 
యితే నా మాట కొనును అప్పుడు నా తండ్రి ద్రామావల్లిని చేను-తీ7లు మిరు యెవడైనా నా ౫ 
అతని ప్రేమించును మేము అతని యొద్దికి వచ్చి | యందున్ను నేను వానియందున్ను నిలిచియుంకే 
౨౮ అతని యొద్ద నివాసము చేతుము. నన్ను ”క్ర్రేమిం | వాడు బహుగా ఫలించును యెందుకంెటీ నాకు 
చని షత. నా మాటలు _గైకొనడు నురిన్ని మిరు! వేనై మీరు యేమిన్ని చేయలేరు. 
వినే మాట నాది కాదు నన్ను పంపిన తండ్రిదె. నాయందు యెవడైనా నిలునకుంకే వాడు తీగ ౬. 
| ౨ యున్నది. మోయొద్ద నివసిస్తూ వీటిని మితో | నలె బయిట పాగవేయబడి యొెండిపోవును. ను 
౨౬ పలికి యున్నాను అయితే తండ్రి నా నామమున  నుష్యులు వాటిని కూర్చి అగ్నిలో వేతురు అస్వుడు 
పంప గల ఇ పరిశుద్దాత్తే అనే సప టా సమస్త అవి కాల్చబడును. మీరు నా యందు నిలిచి & 
-|నా మాటలు మో యందు నిలిచితే మిరు డేని 
' కోరుదురో దాని అడుగుదురు అప్పుడు అది మోకు 


స్ట న రు బప ఫ్‌ 
| మును? మికు విడిచి పెట్టుకున్నాను నా సమా | కోగును. ఇందునల్ల మారు బహుగా ఫలించి ౮ 
| £2 నా కష్టతరం కొరకు నా తండ్రి మహిమసరచ 


ఛానమును మోకు యిస్తున్నాను. లోకము యిచే 
=A ష్‌ బడును.ర్త తం & నన్ను సం యేమింవెనో గా 


ప్రకారము చేను మికు యివ్వను. మో హృద 
నున్నా మమ్మును ఆలాగు ేమించితిని. నొ 
| ్రేమయందు' నిలువండి. చేను నా తం డ్రి ఆజ్ఞ ౧౦. 


| మున్ను మోకు జోధపరిటి చేను మితో పలికినవ | 
' ౨౭ న్నిన్ని మాకు స్టైసుకము చేసును. సమాధాన 


యము కలతపడనివ్వుకండి భఛభయపడనివ్వకండి.. 
౨౮ చేను వెళ్లి తిరిగీ మి యొద్దికి వత్తునని నేను మీతో | 
| పలికిన దాని వింటిరి. నన్ను డేమించినట్టయిశే వ 
చేను తండ్రియొద్దికి వెళ్లుతున్నందున సంతోషిం రము మిరు నా యాజ్ఞలు గైకొనినట్టయితే నా ] 
| తురు Sn నొ తండ్రి, నా కం గొప్ప రు తున. మో యందునాసం౧౧, 
౨౫౯ వాడు. అడి సంభవించి పుడు మోరు నమ్మేకొ | 
| రకు అది సంభవించక మునుపు మాతో పలికి దే యు | (|నూతకాముశ్రటుకు న వీటిని eas న. | 
30 న్నాను. ఇకమీదట నేను మితో విస్తరించి మా 'ను. నేను మిమ్మును (ప్రేమించిన (ప్రకారము ౧౨ | 

ట్లాడను యెందుకంకే యీ లోక es వస్తు !మోరు వ్రైకనియందు నెకడు డేమించ వలెనసేది 


లు గైకొని ఆయన య్రేమయందు నిలిచిన తుకా 


* లేక్క ఆదరణ కర్ణ. + లేక, కేమము, 1 లేక--అయినప్పటికిన్ని చేను తండ్రిని _ప్రేమిస్తున్నాన 
నిన్ని తండ్రి యేలాగు నాకు ఆజ్ఞాపించెనూ ఆలాగే "నేను చేస్తున్నాననిన్ని లోకము తెలుసుకొనే 
కొరకు--లేవండి యిక్క_డనుంచి వెళ్లుడాము. ర్స్‌ లేక మిరు బహుగా ఫలించుటవల్ల నా తండ్రి, 
మహీమపరచబడును మిరు ఆలాగు చా స మ 


౧_౨౬ 


128 


John XVL. 


యోహాను ౧౬ వరు 1. 


౧౩ 


౧౦౪ 


ox 


i౧౬౯ 


జం 


Cy 


నా యాజ్ఞయై యున్నది. 
కొరకు తన ప్రాణము పట్టుటకంకే యెక్కు_ వైన | 
పేమగలవాడు యెవడున్ను లేడు. చేను మోకు | 
ఆజ్ఞాపించినవన్నీ చేస్తీ నట్టయితే నోరు నా న్నేహి, 
తులై యున్నారు. దానుడు తన యజమానుడు 
వేసే దాని యరుగడు గనుక యికమోదట మిమ్లు 
ను దాసులని చెప్పను అయి తే మిమ్మును న్నహితు 
లని చెప్పితిని యెందుకంకు నేనునా తం డి వల్ల 
వినినవన్నీ మోకు తెలియచేసి యున్నాను. మిరు 
నన్ను యేర్చరుచుకొనలేదు అయితే మోరు వెళ్లి 
ఫలించే కొరకున్ను మీ భలము నిలి చేకొరకున్ను 
పేరట తండ్రిని యేమి అడుగుదురో 
అది ఆయన మోకు యిచ్చేకొరకున్ను మిమ్మును యే 
ర్పరుచుకొని మిమ్లును నియమించి యున్నాను. 
మోరు న్రైకనియందు వెకడు మించే కొరకు 
వీటిని మోకు ఆజ్ఞాపిస్తున్నాను. 

లోకము మిమ్మును 'జ్వేషించినట్టయితే మోకంకేే 
ముందు నన్ను ద్వేషించెనని యెరుగుదురు. మిరు 
లోక సంబంధువైతే లోకము తన డాని న్నేపహిం 


చ్రెకడు తన న్నే హితులు 


మోరు నా 


చును ఆయితే మీరు లోక సంబంధులు కాకుండా | 


చేను మిమ్మును లోకములోనుంచి యేపళారుచుకొం 
టిని గనుక యిందువల్ల లోకము మిమ్లును చ్వేషి 
స్తున్నది, నీను మాతో శొప్పినమాటను జపము | 
చేసుకొనండి--దాసుడు తన ప్రభువు కంమే అధి 
కుడు కాడు. నన్ను తరిమి యుంకే మిమ్లునున్ను 
తరుముదురు వారు నా మాట గైకొని యుంజే 
మోదిన్ని గైకొందురు. అయితే వారు నన్ను పం 
పిన వాని యెరుగరు గనుక నా నామము కొరకు 
వీటినన్నిటినిన్ని మికు చేయుదురు. నేను వచ్చి 
వారితో మాట్లాడకుంకే వారికి పాపము కలుగదు. 
అయితే యిప్పుడు తమ పాపము కొరకు వారికి 
మిష లేదు. నన్ను 'జ్వేషించే వాడు నా తండ్రి 
నిన్ని చ్వేషించును. 
కార్యములను చేను వారి మధ్యను చేయకుంయే 
వారికి పాపము కలుగదు అయితే యిప్పుడు నన్ను 
న్ను నా తండ్రినిన్ని చూచి ద్వేషించి యున్నారు. 
అయితే--నన్ను వూరశే జ్వేషించిరని వారి ఆజ్ఞా 
యమాణములో (వ్రాయబడిన వాక్యము "నెరవేర్చ 
బజే కొరకు (యీలాగు కలుగును 

అయితే చేను మో యొద్దికి తండ్రి, యొద్దనుంచి 
పంపే సహాయకుడు అనగా తండ్రి యొద్దనుంచి 


మరిన్ని యెనడున్ను చేయని | 


| లేరు. 


బయిలు దేశే సత్య పు ఆత్త వచ్చేటప్పుడు + ఆయన ' 


నన్ను గురించి సాయ్యనమిచ్చును మారున్ను. మొదట ౨౭ | 
నుంచి నా యొద్ద వున్నందున సాత్యమిత్తురు. 


౧౬. పర్వము. 

మరు ఆతంకపరచబడక వుండే కొరకు వీటిని ౧ 
మితో పలికి యున్నాను. వారు మిమ్మును 
గోగులలోనుంచి వెలివేతురు. మరిన్ని మిమ్మును 
చంపే ప్రతివాడున్ను బేవునికి ఆరాధన * చేసి | 
నట్టు తలంచుకొ నే కాలము వస్తున్నది... వారుక 

తం డ్రినిన్ని నన్నున్ను తెలుసుకొన లేదు గనుక 
వీటిని చేతురు. అయితే ఆ కాలము వచ్చినప్పుడు ర! 
చేను వీటిని మితో చెప్పితినని మిరు జ్ఞాపకము | 
చేసుకొనే కొరకు వీటిని మితో పలికి యున్నా 
ను. మొదట వీటిని మితో చెప్పు లేదు యెందు 
కంపే మో యొద్ద వుంటిని. 
నన్ను పంపిన వాని యొద్దికి వెళ్ళుతున్నాను యొక్క 
డికి వెళ్తుతునాన్నవని మాలో యెవడున్ను నన్ను 
| 


a 


నున _౨ | 


అయితే యిప్పుడు ౫ 


అడుగలేదు. అయితే నేను వీటిని మాతో చెప్పి ౬ 
నందున మో హృదయము దుఃఖముతో నిండి.యు 
న్నది. అయినప్పటికిన్ని శేను మితో నిజము౭ | 
చెప్పుతున్నాను నేను వెళ్లుట మికు వుపయోగమై | 
యున్నది యెందుకంశే చేను (మో యొద్దనుంచి) | 
వెళ్ల్ళకుంకే ఆ సహాయకుడు మో యొద్దికి రాడు | 
అయితే నేను వెళ్లినట్టయితే ఆయనను మో యొద్దికి 
పంపుదును. అప్పుడు ఆయన వచ్చి. పాపమును రా | 
గురించిన్ని నీతిని గురించిన్ని నారయపు పు తీపుజాను | 
గురించిన్ని లోకము వ్రెప్వుకొన చేసును. 
యందు విశ్వాసముంచ లేదు గనుక + పాపమును ౧౦ ' 
గురించిన్ని చేను నా తండ్రి యొద్దికి వెళ్లి మికు 
యికమోదట అగవపడను గనక + నీతిని గురించిన్ని ౧౧ | 
యీ లోకాధిపతి న్యాయపు తీపుకా పొంచెను 
గనుక? న్యాయప్రు తీర్పును గురించిన్ని (వ్రుస్వు | 
కొన న్‌్‌ 
మీతో చెప్పుటకు యింకా అనేకమైనవి నాకు౧౨ | 
కలవు అయితే మీరు వాటిని యిప్పుడు సహించ 
అయితే ఆయన అనగా సక్యప్ప ఆత్త వచ్చి ౧౩ 
యున్నప్పుడు ఆయన యీ సత్యమంతటికిన్ని మి 
మును నడిపించును యెందుకంకే తనకు తానే 


నాణజా | 


| 
| యేమిన్ని చెప్పక వేటిని వినునో వాటిని చెప్పి 


రాబోయే వాటిని మోకు తెలియవచేసును. ఆయన ౧౮ 
నా వాటిని పొండి మోకు తెలియ చేసుటవల్ల నన్ను 
మహిమ పరుచును. తండ్రికి కలిగిన వన్నిన్ని ౧ 


నావి. ఆందుచేతను ఆయన నా వాటిని పొంది 


1 లేక--అని. 


Fy 


John XVI. యోహాను ౧౭ పర్వము. 


౧౬ మాకు తెలియచేసునని చెప్పితిని, చేను తండ్రి 
యొద్దికి వెళ్ళుతున్నాను గనుక కొంత కాలము మిరు 
నన్ను చూడరు తిరిగీ కొంత కాలమునకు నన్ను 
చూతురని పలికెను. 
కాబట్టి ఆయన శిష్యులలో కొందరు--కొంత 
కాలము నన్ను చూడరు తిరిగీ కొంత కాలమునకు 
నన్ను చూతురు మరిన్ని నేను తండ్రి, యొద్దికి 
వెళ్ళుతున్నాను గనుక=-అని ఆయన మనతో చెప్పి 
నది యేమిటి అని వైకనితో వుకడు చెప్పుకొనిరి. 
౧౮ కాబట్టి--కొంత కాలము అని ఆయన వెప్పు 
తున్నది యేమిటి. ఆయన చెస్పుతున్నది మాకు 
౧౯ తెలియదని చెప్పుకొనిరి. కాబట్టి తన్ను అడుగు 
టకు వారు కోరుతూ వున్నారని యేసు యెరిగి వారి 
తో చెప్పిన దేమంశేకొంతకాలము మిరు నన్ను 
చూడరు తిరిగీ కొంత కాలమునకు నన్ను చూతురు 
అని చేను చెప్పిన మాటను గురించి మిరు వైకని 
౨౦తో వ్రైకడు విచారణ చేస్తున్నారా. నిజమే 
నిజమే చేను మాతో చెప్పేదేమంశే మిరు యేడ్చి 
దుఃఖింతురు అయితే లోకము సంతోషించును 
మోరు దుఃఖింతురు అయితే మి దుఃఖము సంతో 
౨౧ వనువును, న ప్రసవించేటప్పుడు ఆమె గడి 


౧౭ 


య వచ్చెను గనుక ఆమెకు దుఃఖము కలుగును 
అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు 
పుక్పైననే సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకము 

౨౨ చేనుకొనదు. అటువలె మోరున్ను యిప్పుడు దుః 
ఖముగలవారు అయితే మిమ్మును. తిరిగీ చూతును 
అప్పుడు మీ హృదయము సంతోషించును మి 
సంతోషమును యొవడున్ను మో యొద్దనుంచి తీసీ 

౨౩3 వేయడు, ఆ దినమున మోరు దేని గురించిన్ని 
నన్ను అడుగరు. నిజమే నిజమే చేను మాతో 
చెప్పేది యేమంకే మిరు తండ్రిని నా పేరట 
వేటిని అడుగుదురో వాటిని మోకు యిచ్చును. 

౨౦ ఇదివరకు మిరు యేమిన్ని నా పేరట అడుగలేదు 
మో సంతోషము పరిపూణ౯మరయే కొరకు అడు 
గండి మిరు పొందుదురు. 


౨౫ వీటిని వుపమానములవల్ల మీతో చెప్పి యు 
న్నాను. అయితే చేను యికను యెన్నడున్ను 


వుపమానములవల్ల మితో యేమిన్ని చెప్పక తం 
డ్రినిగురించి మోకు స్పస్టముగా తెలియ చెప్పుదు 
౨౭.ను. ఆ దినమందు మిరు నా పేరట అడుగు 
దురు మి నిమిత్తము చేను తండ్రిని అడుగుదునని 


129 


మాతో చెప్పుతున్నాను కాను యెందుకంయే మిరు ౨౭ 
నన్ను ప్రేమించి నేను దేవుని యొద్దనుంచి బయి 
లుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే 
మిమ్మును స్నేహిస్తున్నాడు. తండ్రి యొద్దనుంచి ౨౮ 
బయిలుదేరి లోకమునకు వచ్చి యున్నాను. తిరిగీ 
లోకమును విడిచి తండ్రియొద్దికి వెళుతున్నానని 
వారితో పలికెను. 

ఆయన శిష్యులు--ఇదుగో నీవు యిప్పుడు వుప ౨౯ 
మానము యే మ్యాత్రమున్ను చెప్పక స్పష్టముగా 
పలుకుతున్నావు. సమస్తమున్ను యొరిగిన వాడవ 30 
నిన్ని యెవడున్ను నిన్ను అడుగుట నీకు అక్కర 
లేదనిన్ని యిప్పుడు యెరుగదుము, _ దేవునియొద్ద 
నుంచి బయిలుచేరి వచ్చితివని దీనివల్ల నమ్ముతున్నా 
మని ఆయనతో చెప్పిరి, అందుకు యేసు-మోరు 3౧ 
యిప్పుడు నమ్ముతున్నారు* యిదుగో మిలో (ప్రతి 
వాడున్ను తేన తన వాటికి చెదిరి నన్ను వైంటిగా 3-౨ 
విడిచే గడియ వస్తున్నది యిప్పుడు వచ్చే యున్నది, 
అయితే తండ్రి నాతో వున్నాడు గనుక నేను 
వ్రుంటిగా వుండను. మోకు నాయందు సమాధా 33 
నము కలిగే నిమిత్తము వీటిని మితో పలికియు 
న్నాను లోకములో మోకు శ్రమ కలుగును అయితే 
నేమి ధైర్యము తెచ్చుకొనండి నేను లోకమును 
జయించి యున్నానని వారికి ప్రుత్యు త్రరమిశ్చెను, 

౧౭ పర్వము. 

యేసు వీటిని చెప్పి ఆకాళము తట్టు తన కన్ను ౧ 
లెత్తి ఇప్పినదేమంటే-తం డ్రీ ఆ గడియ వచ్చెను. 
నీ కుమారునికి నీవు యిచ్చిన వారందరికిన్ని ఆయన ౨ 
నిత్యజీవము యిచ్చే నిమిత్తము సర్వ మాంసము మో 
దనున్ను ఆయనకు నీవు అధికారమును యిచ్చిన 
ప్రకారము నీ కుమారుడు నిన్ను మహిమపరిచే 
కొరకు నీ కుమారుని నీవు మహిమపరుచుము. అ3 
ద్వితీయమైన నిజదేవుడవైన నిన్నున్ను నీవు పంపిన 
యేసు ,క్రీస్తునున్ను యెరుగుట నిత్య జీవమై యు 
న్నది. "చేను భూమి మోద నిన్ను మహీమపరిచిరో 
తిని. నేను చేయుటకు నీవు నాకు యిచ్చిన కా ౫ 
ర్యము నెరవేర్చి యున్నాను గనుక ఓ తండ్రీ 
లోకము కాక మునుపు నీ యొద్ద నాకు కలిగిన 
మహిమతో యిప్పుడు నీ యొద్ద నన్ను నహిమప 
రుచుము, లోకములోనుంచి నీవు నాకు యిచ్చిన ౬ 
మనుష్యులకు నీ నామమును అగుపరిచి యున్నా 
ను. వారు నీ వానరై యుండిరి నీవు నాకు వారిని 
యిచ్చి యున్నావు. వారు నీ వాక్యము గైకొని 


* లేక, నమ్ముతున్నారా, 


17 


౧౨౯ 


180 


John XVII. యూహాను ౧౮ పర్వము, 


౭ యున్నారు. నీవు నాకు యిచ్చినవన్నిన్ని నీవల్ల 
౮ వున్నవని యిప్పుడు యెరిగి యున్నారు. యెందు 
కంక నీవు నాకు యిచ్చిన మాటలు వారికి యిచ్చి 
యున్నాను. వారు వాటిని అంగీకరించి చేను నీ 
యొడ్డనుంచి బయిబుదేరి వచ్చితినని నిశ్చయముగా 
యురిగి నీవు నన్ను పంపితివని నమ్మి యున్నారు. 

౯ చేను వారి కొరకు ప్రాథికాస్తున్నాను. నీవానై 
నందున నీవు నాకు యిచ్చినవారి కొరకు ఫోక్టిస్తు 
౧౦ న్నాను గాని లోకము కొరకు కాదు. | 
నావన్నిన్ని నీవై యున్నవి నీవిన్ని నావి. చారి 
౧౧ యందు మహిమపరచబడి యున్నాను, ఇకను 
యీ లోకములో నుండను అయితే వీరు యీ లోక 
ములో వున్నారు నను నీ యొద్దికి వస్తున్నాను. 
పరిశుద్ధుడవైన తండ్రీ మన వలె వారు యేకమై 


మరిన్ని 


యుండుటకు నీవు నాకు యిచ్చిన వారిని నీ నామ 
౧౨ నుందు కాపాడుము, నేను యీ లోకములో 
వారి యొద్ద వున్నప్పుడు వారిని నీ నామమందు 
కాపాడితిని. నీవు నాకు యిచ్చిన వారిని కాపా 
డితిని. లేఖనము నెరచేశే కొరకు నాళపు కుమా 
రుడే గాని వారిలో యెవడున్ను నశించ లేదు. 
౧౩ అయితే యిప్పుడు నీ యొద్దికి వస్తున్నాను వారికి 
నా సంతోషము వారిలో పరిపూణళాము చేయ 
బడే కొరకు వీటిని యీ లోకమందు పలుకుతు 
౧౪ న్నాను, వారికి నీ వాక్యము యిచ్చి యున్నాను 
చేను యీ లోకపు వాడను కాని (ప్రకారముగా 
వారున్న్నా యీ లోకపు చారు కారు గనుక యీ 
౧౫ లోకము వారిని బ్వేషించెను. నీవు వారిని దౌస్ట్య 
మునుంచి * కాపాడుటకే గాని చారిని లోకము 
నుంచి కొంచుపోవుటకు నేను అడుగుతున్నాను 
౧౬ కాను. నేను యీ లోకఫు వాడను కాని ప్రకా 
రముగా వారున్ను యీ లోకపు చారు కారు, 
౧౭ వారిని నీ సత్యము వల్ల? పరిళుద్ధపరుచుము నీ 
౧౮ భాక్టమయ సత్యము. నీవు నన్ను యీ లోకము 
లోకి పంపిన ప్రకారము చేనున్ను చారిని మూ 
౧౯ లోకమునకు పంపి యున్నాను. వారున్ను సత్యే 
మువల్ల[ పరిశుద్ధపరచబడే కొరకు చారి నిమిత్తము 
నన్ను పరిళుద్ధపరుచుకొంటున్నాను. 


౨౦ మరిన్ని నీవు నన్ను పంపితివని యీ లోకము 
నమ్ముటకు ఓ తండ్రీ నా యందు నీవున్ను నీ యందు 
౨౧ "నేనున్ను వున్న చ్రుకారము వారున్ను మన యందు 


యేకమై యుండే నిమిత్తము చారి కొరకు మాత్రమే 


కాకుండా అందరున్ను యేకమైయుండే నిమిత్తము 
వారి పాక్య్యమువల్ల నా యందు విశ్వా సముంచే 
వారి కొరకున్ను వేడుకొంటున్నాను యెందుకంెకే ౨౨ 
మనము యేకమై యున్న (ప్రకారము వారున్ను ౨౩ 
యేకమై యుండే నిమిత్తము--వారియందు నేనున్ను 
నాయందు నీవున్ను వుండి వారు యేకమై సరి 
పూణకాము చేయబడుటకున్ను నీవు నన్ను పంపితి 
వనిన్ని నన్ను ప్రేమించిన ప్రకారము వారిని 
యేమించికివనిన్ని యీ లోకము తెలుసుకొనుట 
కున్ను నీవు నాకు యిచ్చిన మహిమను నేను వారికి 
యిచ్చి యున్నాను. 


| 


జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నన్ను ౨౮ 
య్మేమించితివి గనుక ఓ తండ్రీ చేను యెక్కడ 
వుందునో అక్క_డ నీవు నాకు యిచ్చిన వారున్ను 
నాతో వుండి నీను నాకు యిచ్చిన మహిమ చూచు 
టకు కోరుతున్నాను, న్యాయము గల తండ్రీ లో ౨౫ 
కము నిన్ను యెరుగదు అయితే నేను నిన్ను యె 
రుగుదును మరిన్ని నీవు నన్ను పంపితివని వీరు యె 
రిగి యున్నారు. నీవు నా యందు వుంచిన ౨౬ 
డేను వారియందున్ను చేను వారియందున్ను వుం 
డజేకారకు చేను వారికి నీ నామము తెరియనేసీతిని 
యింకా తెలియ చేతునని పలిశెను. 

౧౮ సర్వము. 

యేసు వీటిని తన శిష్యులతో ఇద్రో౧ 
నచే యేటి ఆవలకు బయిలు వెళ్లెను, అక్కడ 
వున్న తోటలో ఆయనయున్ను ఆయన శిష్యులు 
న్ను ప్రువేశించిరి. యేసు తన శిష్యులతో అనేక ౨ 
పర్యాయములు అక్కడికి వెళ్ళుతూ వుండేవాడు 
గనుక ఆయనను అప్పగించిన యూడాకున్ను ఆ 
స్థలము 'తెలిసెను. కాబట్టి ఆ యూదా కొందరు 3 


ఇప్పి 


రాణువవారినిన్ని (ప్రధాన యాజకుల నల్లనున్ను 
ఫరిశాయుల వల్లనున్ను బంకూతులనున్న్నా పుచ్చు 
కొని దీపములతోనున్ను దివిటీలతోనున్ను ఆయు 
ధములతోనున్ను అక్కడికి వచ్చెను, 

కాబట్టె యేను తన మోడికి వస్తూ వున్నవన్నిన్ని ఈ 
యొరిగి బయిలు వెళ్లి- మీరు యెవని వెతుకుతున్నా 
రని వారితో చెప్పెను. _ వారు-నజరెథువాడైన ౫ 


యేసునని ఆయనకు ప్రుత్యు త్తరమిచ్చిరి. యేసు 
చేసే ఆయననని వారితో చెప్పెను, ఆయనను 


అప్పగించిన యూదా కూడా వారితో నిలుస్తూ 


* లేక, దుష్టుని నుంచి. 


+ లేక్క విషయమై, | 


౧౩౦ 


John XVI. యూహాను ౧౮ పర్వము. 


త్ర] 


౬ వుండెను. కాబట్టి ఆయన నేనే ఆయననని వారి 
తో చెప్ప గానే వారు వెనుకకు వెళ్లి "నేల మోద 
౭ పడిరి గనుక ఆయన-మోరు యెవని వెతుకు 
తున్నారని తిరిగీ వారిని అడిగెను అందుకు వారు-- 
నజరెథు వాడైన యేసును అని చెప్పినప్పుడుా 
౮ానీవు నాకు యిచ్చినవారిలో సవ్రైకనినైనా నేను పో 
౯ గొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట చెరవేర్చబడే 
కొరకు యేసు--నేనే ఆయననని మతో వెప్పితిని 
గనుక మిరు నన్ను వెతికినట్టయి తే వీరిని వెళ్లని 
న్వండి అని వారికి ప్రత్యు_త్తరమిచ్చెను. 
కాబట్టి సీమోను పేతురుయొద్ద కత్తి వుండెను 
గనుక ఆయన దాని దూసి ప్రధాన యాజకుని 
౧౧ దాసుని కొట్టి అతని కుడి చెవి తెగకోసెను. 
దాసుని పేరు మల్లు. అప్పుడు యేసు--నీ కత్తి 
వరలో వేయుము తండ్రి, నాకు యిచ్చిన గిన్నెతో 
చేను తాగనా అని పేతురుతో చెప్పెను, 
కాబట్టి రాణువవారున్ను సహ్నస్తాధిపతియు 
న్ను యూదుల బం,టొతులున్ను యేసును పట్టు 
కొని ఆయనను కట్టి మొదట అన్నాయొద్ద్షికి ఆయ 
౧౩ నను తీసుకొని వెళ్లిరి యెందుకంకే అతడు ఆ 
సంవత్సరము (ప్రధాన యాజకుడైన కయఫకు మా 
౧౮ మయై యుండెను. కయఫ-న్చక మనుష్యుడు 
ప్రజల కొరకు చనిపోవుట వుపయోగమని యూ 
దులకు ఆలోచన చెప్పినవాడై యుండెను. 
మరిన్ని సీమోను పేతురున్ను మరియొక శిష్యు 
డున్ను యేసును వెంబడించిరి. ఆ శిష్యుడు 


౧౦ 


ఆ 


౧_౨ 


౧౫ 


పృథధానయాజకునికి నెళవైనవాడు గనుక ప్రథాన | 


యాజకుని దివాణములోకి యేసుతో కూడా వెళ్లి 
౧౬ను. అయితే పేతురు ద్వారముయొద్ద బయిట 
నిలిచెను గనుక (ప్రధానయాజకునికి నెళవైన ఆ 
వేరొక శిష్యుడు బయిలువెళ్లి ద్వారపాలకురాలి 
తో మాట్లాడి ేతురును లోపటికి తీసుకొని 
౧౭ వచ్చెను. కాబట్టి ద్వారపాలకురా లైన చిన్నది-- 
నీవున్ను యీ మనుష్యుని శిష్యులలో వుకడనా 
అని పేతురుతో చెప్పినప్పుడు ఆయన కానని పలి 
౧౮ శను. మరిన్ని చలి చేసినందున దాసులున్ను బం 
చూాతులున్న్న మంట వేసీ కాచుకొంటూ వున్న 
ప్పుడు పేతురు వారితో నిలిచి కాచుకొంటూ 
వుండెను. 
కాబట్టి ప్రధానయాజకుడు ఆయన శిష్యులను 
గురించిన్ని ఆయన బోధను గురెంచిన్ని యేసును 
౨౦ అడిగినప్పుడు యేసు--నేను బహిరంగముగా లోక 


౧౯ 


ముతో పలికితిని, యూదులందరు కూడి వచ్చే 
గుడిలోనున్ను సునగోగులలోనున్ను యెల్లప్పుడు 
న్ను బోధించితిని రహస్యముగా నేను యేమిన్ని 
పలుక లేదు. నన్ను మోరు అడుగుట యెందుకు ౨౧ 
చేను వారితో పలికినది విన్న వారిని అడుగండి 
యిదుగో చేను పలికినవి పీరికి తెలుసునని ఆయ 
నక ప్రుత్యు త్తరమిచ్చెను. ఆయన వీటిని చెప్పిన ౨౨ 
ప్పుడు డగ్రీర నిలిచిన పరివారకులలో వ్రైకడు-- 
తుభానయాజకునికి యీలాగు తుత్యు త్తరమిస్తు 
న్నావా అని యేసును చేతితో చరిచెను. అం ౨౩ 
దుకు యేసు--ేను కాని మాట పలికి యుంకే 
ఆ చెడుతనమును గురించి నీవు సాత్యము చెప్పుము 
మంచిదైతే నన్ను యెందుకు కొట్టుతున్నావనీ అత 
నికి ప్రత్యు త్తరమిచ్చెను, 

కట్టబడిన ఆయనను అన్నా ప్రధాన యాజకు ౨౦ 
డైన కయఫ యొద్దికి పంపెను. అప్పుడు సీమోను ౨౫ 
పేతురు నిలిచి కాచుకొంటూ వుండెను గనుక 
వారు--నీవున్ను ఆయన శిష్యులలో వైకడవా అని 
ఆయనతో ఆయన--ేను కానని పలి 
*శను. పేతురు యొవని చెవి కోసెసో వాని ౨౬. 
బంధువున్ను (ప్రధాన యాజకుని డాసులలో నక 
డ్నున్నైన వాడు--నీవు తోటలో ఆయన యొద్ద 
వుండుట చేను చూడ లేడా అని చెప్పెను గనుక ౨౭ 
చేతురు తిరిగీ_ఆలాగు కాదనెను. వెంటనే కోడి 
కూసెను, 

కాబట్టి వారు యేసును కయఫ యొద్దనుంచి ౨౮- 
అధికారి యింటికి తీసుకొని వెళ్ళిరి అప్పుడు వుద 
య మైనది. అయితే వారు పస్థాను భుజించుటకు 
మెల తగులునేమో అని అధికారి యింట ప్రవే 
శించ లేదు, కాబట్టి పిలాతు వారి యొద్దికి బాయి ౨౯ 
లువెళల్లి_ఈ మనుష్యునికి విరోధముగా మిరు మే 
ఫీర్యాదు చేస్తున్నారనెను. అందుకు వారు-- 30 
ఇతడు దుర్తాగుకాడు కాకపోతే యితని నీకు అప్ప 
గించక వుందుమని ఆయనతో చెప్పి ప్రుత్యుత్తర 
మిచ్చిరి. కాబట్టి పిలాతు--మిరు అతని పట్టు 3౧ 
కొని మో ళ్‌ (ప్కృమాణము చొప్పున అతనికి 


"చెప్పిరి. 


తీవులా చేయండని చెప్పెను. కాబట్టి యేసు 3౨ 
తాను యెటువంటి మరణము పొంద వలెసూ దాని 
సూచించి చెప్పిన మాట నెరవేనే కొరకు యూదు 
లు--యొవనిన్ని చంపించుటకు మాకు అధికారము 
లేదని ఆయనతో చెప్పిరి. కాబట్టి పిలాతు తిరిగీ 33 
అధికారి మందిరములోకి * పెల్లి యేసును పిలి 


* ధ్రోవలో, 


డ్రేతోర్య ము. 


౧౩౧ 


132 


John XIX. యాపహా 


ను ౧౯ పర్వము. 


పించి--నీవు యూదుల రాజు వె యున్నావా అని 
ఏళ ఆయనతో పలికెను. అందుకు యేసు-నీ యం 
తట నీవే దీని చెప్పుతున్నావా లేక యితరులు 
నీతో నన్ను గురించి చెప్పిరా అని. ఆయనకు 
3x ప్రత్యుత్తర మిచ్చెను. అందుకు పిలాతు--నేను 
యూదుడనా నీ దేళస్థులున్ను చుధాన యాజకు 
లున్ను నిన్ను నాకు అప్పగించిరి యేమి చేసితివని 
3౬ ప్రుత్యు త్తరమిచ్చెను. యేసు--నా రాజ్యము యీ 
లోక సంబంధమైనది కాదు నా రాజ్యము యా 
లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్ప 
గించబడక వుండే నిమిత్తము నా బంకూతులు నా 
కారకు పోరాడుదురు అయితే యిప్పుడు నారా 
జ్యము యిక్క_డిడి కాదని ప్రత్యు త్తరమిచ్చెను, 
3౭ అందుకు పిలాతు-ఆలాగ తే నీవు రాజువా అని 
పలికెను. యేసు-ానేను రాజునై యున్నానని 
నీవు చెప్పుతున్నావు నేను సత్యమును గురించి 
సాత్యమిచ్చుటకు "నేను దీని నిమిత్తము పుట్టి దీని 


నిమిత్తము యీ లోకమునకు వచ్చితిని. సత్యసంబం | 


ధియైన _పృుతివాడున్ను నా శబ్దము వినునని త్రుత్యు 
కి౮ా త్రరమిచ్చెను, పిలాతు--సత్యము అంకే యేమిటి 
అని ఆయనతో చెప్పెను. దీని పలుకుతూ తిరిగీ 
యూదుల యొద్దికి "జైలు వెల్లి నేను ఆయన యందు 
3౯ యే దోపమున్ను కనుగొన లేదు. అయితే పస్థా 
(పండుగ) లో మో కొరకు నేను న్రైకని విడిపించ 
వలననే యొక మర్యాద మాకు కలిగి యున్నది 
గనుక నేను యూదుల రాజును మీ కొరకు విడి 
పించుట మోకు యిస్టృమవునా అని వారితో పలికి 
రోం నందున వారందరున్ను--వీని కాడు బరబ్బాను 
అని తిరిగీ శేకలు వేసిరి, ఈ బరబ్బా దొంగయై 
యుండెను, 
౧౯ పర్వము. 
కాబట్టి పిలాతు అస్వుడు యేసును పట్టుకొని 
౨ ఆయనను కొరడాతో కొట్టించెను. రాణునవారు 
ముండ్లతో కిరీటమునల్లి ఆయన తల మిద సెట్టి 
3 ధూ్యూమ్ర/ వమ్ము ఆయన చుట్టూ వేసి--యూ 
దుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను చేతితో 
చరుస్తూ వుండిరి. 
కాబట్టి పిలాతు తిరిగి వెలపటికి బైలు వెళ్లి -_ 
ఇదుగో యీ;'యన యందు దోవమేమిన్ని నాకు 
అగుపడ లేదని మిరు యెరిగేటట్టు మో కొరకు 
యీయనను వెలపటికి తీసుకొని వస్తున్నానని వారి 


ళో 


తో పలిశెను, కాబట్టి ఆ ముండ్ల కిరీటమున్ను 
ధూమ్ర, వ స్త మున్ను ధరించిన యేసు వెలపటికి 
ల 


వచ్చినప్పుడు (పిలాతుు--ఇదుగో యీ మనుష్యు 
డని వారితో చెప్పెను. కాబట్టి ప్రథాన యాజ 
కులున్ను పరిచారకులున్ను ఆయనను చూచినప్పుడు 
వారు--అతని శిలబువవేయుము శిలువవేయుము అని 
శేకోలు వేసిరి. పీలాతు--ఆయన యందు నేను 
యే దోషమున్ను కనుగొనలేదు గనుక మిరే ఆయ 
నను పట్టుకొని శిలువవేయండని చెప్పెను. ఆం 
దుకు యూదులు--మాకు ఆజ్ఞాప్రమాణము వున్నది. 
ఇతడు తన్ను దేవుని కుమారునిగా చేసుకొనెను 
గనుక మా ఆజ్ఞా ప్రమాణము చొప్పున యితడు 
'బావవలెనని ఆయనకు ప్రత్యు త్తరమిచ్చిరి. 


కాబట్టి పిలాతు అ మాట విని మరీ యెక్కు_వ 
భయపడి తిరిగీ అధిపతి మందిరములో * ్రువేశిం 
చి--నీవు యెక్క_డనుంచి వచ్చితివని యేసుతో 
పలికెను, అయితే యేసు ఆయనకు ప్రత్యుత్తర 
' మివ్వలేదు గనుక విలాతునాతో పలుకవా 
నిన్ను శిలునవేయుటకు నాకు అధికారము? కల 
దనిన్ని నిన్ను విడిపించుటకు నాకు అధికారము 1 
| కలదనిన్ని నీవు యొరుగవా అని ఆయనతో చెప్పె 
'ను. అందుకు యేసు--పెనుంచి నీకు యివ్వబడక 
పోతే నాకు విరోధముగా నీకు యే అధికారము 
న్ను? కలుగదు అందుచేతను నన్ను నీకు అప్పగిం 
చినవానికి యెక్కు_వ పాపము కలదని ప్రత్యుత్తర 
మిచ్చెను, 


అప్పటినుంచి పిలాతు ఆయనను విడిపించుటకు 
యత్నపజెను అయితే యూదులు-నీవు వీని విడి 
పించినట్టయితే కైసరు న్నేహితుడవు కావు తన్ను 
రాజును వేసుకొ నే (ప్రతివాడున్ను కైసరుకు విరో 
ధముగా మాట్లాడుతున్నాడని కేకలు వేసిరి. కా 
బట్టి పిలాతు యీ మాట విని యేసును బయిటికి 
తీసుకొని వచ్చి హెఛ్రాయి భాషలో గబ్బథా 
అనబడిన చిత్రృవర్ష శిలా స్థలమందు న్యాయపీఠము 
మోద కూచుకాండెను. అది పస్థాను సిద్ధపరిచే 
దినము, అప్పుడు కొంచెము తక్కువ ఆరు గం 
టలు? కావచ్చును ఆయన--ఇదుగో మీ రాజు 
అని యూదులతో చెప్పెను అయితే వారు--వీని 
కొనిపొము కొనిపొమ్ము శిలువ చేయుమని కేకలు 
వేసిరి. పిలాతు--మిా రాజును శిలుపవేయనా 
అని వారితో పలికెను. అందుకు (ప్రధాన యాజ 


* గ్రేకులో, యేతోర్యము. + లేక శక్తి, 1 అనగా మధ్యాహ్నము. 


>? 


తా 


నొ 


౧౦ 


౧౧: 


fa ee 


౧౩ ॥ 


౧౮ 


౧ 


౧౨౨ 


John XIX. యూహాను ౧౯ పర్వము. 


188 


కులు--కైసరుగాక మాకు చేశే రాజు లేడని (ప్ర 
౧౭౬ త్యు త్తరమిచ్చిరి. కాబట్టి శిలువ వేయబడుటకు 
౧౭ ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును 
పట్టి తీసుకొని వెళ్లిరి. ఆయన తన శిలువ మో 
సుకొని హెబ్బాయి భాషలో గొబ్లూథా అనబడిన 
కపాలస్థలమ నే పేరుగల చోటుకు బయిలు'వెశ్లెను. 
౧౮ అక్కడ ఆ తట్టు నుకడున్ను యీ తట్టు వుకడు 
న్ను మధ్యను యేసున్ను వుంజేలాగున ఆయననున్ను 
మరి యిద్దరినిన్ని శిలువవేనీరి. 
మరిన్ని పిలాతు మైవిలాసము వాస్‌ శిలువ 
మిద చేయించెను. నజొరీయుడైన యేసే యూ 
౨౦దుల రాజు అని ఛాాయబ డెను. 
వేయబడిన స్థలము పట్టణమునకు సమీప మై యుం 
డెను గనుక యూదులలో అనేకులు యూ చెవిలా 
సము చదివిరి, అది హాబ్రాయిహౌల్లేని రోమా 
య 
౨౧యి భాషలతో వ్రాయబడెను, కాబట్టి చేను 
యూదుల రాజునని అతడు చెప్పునచేదేగాని 
యూదుల రాజని (వాయవద్దని యూదుల ప్రధా 
౨౨ నయాజకులు పిలాతుతో ఇెప్పిర. 
తు నేను ,వా,సీనది వ్రాసే 
౨౨ _తృరమిచ్చెను. 


౧౯ 


యేసు శిలువ 


అందుకు పీలా 


అంతట రాణువవారు యేసును 


శిలువవేసిన తరువాత ఆయన వస ములను పటు 
7 న్‌ 
కొని ప్రతి రాణువవానికిన్ని వనుక భాగము వుం 


జేటట్టు వాటిని నాలుగు భాగములగా చేసిరి, 
ఆయన నిలువుటంగీకూడా (ప్రుచ్చుకొనిర్సి. అయి 
"తే ఆ నిలువుటంగీ కుట్టు లేక మీదనుంచి కేవలము 
౨౪ చేయబడెను గనుక వారుూదాని చింపక అడి 
యెవనిదౌసూ డాని గూర్చి చీట్లు వేయుదమని 
నైకనితో వెకడు చెప్పుకొనిరి. అందువల్ల 
వారు నొ న స్త ములను తమకు తామే పంచుకొని 


ED 

నా అంగీని గురించి చీట్టువేసిరని చెప్పే లేఖనము 
నెరవేచ౯ాబడాను. 

చేసిరి. 
అప్పుడు ఆయన తల్లిన్ని ఆయన తల్లి సహూ 
దరిన్ని క్లోపా భార్యయున్నయిన మరియయున్న్న 
మగ్దలావ్లూరి మరియయున్ను యేసు - శిలువయొద్ద 
౨౭. నిలిచిరి. కాబట్టి యేసు తన తల్లినిన్ని "తాను 
ప్రేమించిన శిమ్యడు దగ్గిర నిలుచుటనున్ను చూ 
చి-ఓ సీ యిదుగో నీ కోమారుడు అని ఆమెతో 


చెప్పిన తరువాత--ఇదునో నీ తల్లి అని ఆ శిష్యు 


కాబట్టి రాణువవారు వీటిని 


| ౨) 


యున్నానని య త్యు | 


నితో చెప్పెను, ఆ గడియనుంచి ఆ శిష్యుడు ౨౭ 
ఆమెను తన యింట చేచుళాకొ నెను. 


ఆ తరువాత లేఖనము నెరవేచకాబడుటకు సమ _౨౮ 
_స్తమున్ను యిప్పుడు సంపూతికా చేయబడెనని 
యేసు మయొరిగి--నాకు దాహమయినదని చెప్పెను. 
చిరకతో నిండుకొనిన నెక పాత్ర అక్కడ వుంచ ౨౯ 
బడెను గనుక జారు నెక స్పంజీ చిరకతో నింపి 
హిసోవు మోద వేసి ఆయన నోటికి అందిచ్చిరి. 
అంతట యేసు ఆ చిరక పుచ్చుకొనినప్పుడు- 30 
సమాప్రియైనదని చెప్పి తల వంచుకొని తన అత్తను 
అప్పగించెను. 

కాబట్టి అది సిద్ధపరిచే దినము గనుక ఆ చేహ 3౧ 
ములు సబ్బాతున శిలువ మీద నిలువక వుండేకొ 
రకు యూదులు వాటి కాళ్లు విరిచి వాటిని తీసు 
కొని వెళ్ళుటకు పిలాతును వేడుకొనిరి యెందుకం 
శ్రే ఆ సబ్బాతు దినము గొప్పది. కాబట్టి రాణు 3౨ 
వవారు వచ్చి ఆయనతో శిలువవేయబడిన మొదటి 
వానియొక్కయున్ను ఆండోవానియొక్క్యయున్ను 
కాళ్లు విరిచిరి అయితే వారు యేను యొద్దికివచ్చి 33 
అంతకు ముందు చనిపోయిన ఆయనను చూచి 
ఆయన కాళ్లు విరువలేదు. అయితే రాణువవారి కర 
లో వైకడు యీకితో ఆయన పక్కను పొడి 
చెను వెంటనే రక్షమున్ను నీళ్లున్ను బయిటికి వచ్చె 
ను, చూచిన వాడు సాత్యమిచ్చి యున్నాడు 3x 
ఆయన సాొక్ష్యుము నిజమై యున్నది. మిరున్ను 
నమ్మేకొరకు తాను నిజమైనవి చెప్పుతున్నాడని యె 
రిగియున్నాడు యొందుకంకే-- అయన * మయొముక 3౭. 
వుఠకమైనా విరువబడదసే లేఖనము నెరవేచకాబడే 
కొరకు యివి జరిగను. మరిన్నిా-తాము పొడిచి 
నవాని తట్టు చూతురని మరియొక లేఖనము చెప్పు 3౭ 
తున్నది. 

ఇవియైన తరువాత అరిమశ్రైయ వూరివాడున్ను 3౮ 
యూదుల భయమువల్ల రహస్య ముగా యేను శిష్య 
డున్నయిన యోశేఫు యేసు జేసామును తీసుకొని 
వెళ్లుటకు పీలాతును వేడుకొనెను. 
విచ్చినందున ఆయన వచ్చి యేసు దేహమును తీసు 
కొని వెళ్లెను. అయితే మొదట రాత్రివేళ యేసు 3౯ 
యొగ్షికి వచ్చిన నికొదేము కూడా బోళమునున్ను 
అగరునున్ను కలిపి కొంచెము యొక్కువతక్కువ 
నూటయిరువై శేలుకా తీసుకొని వచ్చెను. అంళం 
తట బారు యేసు దేహమును పట్టుకొని యూదు 
లు పాతి సెప్టే మర్యాద చొప్పున ఆ సుగంధ 


పిలాతు సెల 


* లేక_-దాని. 


౧౩౩ 


134 


John XX. యూహాను ౨౦ పర్వము, 


ళం ద్రవ్యములు చేసీ నారబట్టలు దానికి చుట్టిరి. మ 
రిన్ని ఆయన శిలువవేయబడిన స్థలములో నెక 
తోట వుండెను ఆ తోటలో వైక కొత్త సమాధి 

ర౨ యుండెను. దానిలో యెవడున్ను యెప్పుడైనా 
వుంచబడలేదు. కాబట్టి ఆ సమాధి సమాపమై 
నది గనుక యూదుల పండుగకు తొలిదినమైనం 
దున దానిలో యేసును వుంచిరి. 

_౨౦ పర్వము. 

ఆదివారమునాడు యింకా చీకటిగా వున్న 
ప్వుడు మగ్గలా వూరి మరియ “పిందలాడి ఆ సమాధి 
యొద్దికి వచ్చి రాయి సమాధి యొద్దనుంచి తీయబడి 
౨ యుండుట చూచెను గనుక ఆమె పరుగెత్తి సీమో 
ను పేతురు యొద్దికిన్ని యేసు స్నేహించిన ఆ మరి 
యొక శిష్యుని యొద్దికిన్ని నచ్చిప్రభువును సమా 
ధిలో నుంచి తీసుకొని వెళ్లిరి ఆయనను యెక్కడ 

3 వుంచిరో మాకు తెలియదని చెప్పెను. కాబట్టి 
"పీతురున్ను ఆ మరియొక శిష్యుడున్ను బయిలు 
ఈ వెళ్ళి సమాధి యొద్దికి వస్తూ వున్నప్పుడు వారిడ్డ 
రున్ను కూడి పరుగెత్తిరి అయితే ఆ మరియొక 
శిష్యుడు పేతురు కంకే త్వరగా పరుగెత్తి ముం 
౫ దుగా సమాధియొద్దికి వచ్చి వంగి పడియున్న నార 
బట్టలు చూచెను. అయినప్పటికిన్ని అందులోకి 

౬ వెళ్లలేదు, కాబట్టి నీమూను పేతురు అతని వెం 
౭ బడి వచ్చి సమాధిలో (ప్రవేశించి పడియున్న నార 
బట్టలనున్నుు నార బట్టల యొద్ద పడియుండక వేరు 
శా నెక చోటున చుట్టబడిన ఆయన తలమిద 
వున్న రుమాలునున్ను చూచెను. అప్పుడు మొ 
రా దట సమాధి యొద్దికి వచ్చిన ఆ మరియొక శిష్యుడు 
౯కూడా లోపటికి వెళ్ళి చూచి నమ్మెను యెందు 
కంజశు ఆయన మృతులలోేనుంచి లేచుట అగత్య 
మని వ్రాయబడిన దాని వారు యింకా గ్రహం 

౧౦ చుకొన లేదు. అంతట ఆ శిష్యులు తిరిగీ తమ 

వారి యొద్దికి వెళ్లి పోయిరి. 

అయితే మరియ సమాధి బయిట నిలిచి యేడు 
అప్పుడు ఆమె యేడుస్తూ వున్న 
ములు గల యిద్దరు దూతలు 


౧౧ 
౧౨ స్తూ వుండెను. 
ప్పుడు తెల్లని న స్ప 
జా, 

యేసు దేహము పడిన స్థలములో తల వైపున నెక 
డున్న కాళ్ల వైపున వెకడున్ను కూర్చుండుట 
౧౩ సమాధిలోకి ఆమె వంగి చూచెను. వారు-ఓ 
న్నీ యెందుకు యేడుస్తున్నావని ఆమెతో జెప్పిన 


ప్పుడు ఆమెనా ప్రభువును వారు తీసినారు ఆ 
యనను యెక్క_డ వుంచిరో అది నాకు తెలియక 


వున్నందున అని చెప్పెను ఆమె వీటిని చెప్పి ౧౪ 
వెనుకతేట్టు తిరిగి యేసు నిలిచి యుండుట చూచి 
న్ని ఆయన యేసని తెలియక పోయెను. యేసు- ౧౫ 
ఓ స్తీ యెందుకు యేడుస్తున్నావు యెవని వెతుకు 
తున్నావని అమెతో పలికినప్పుడు ఆమె ఆయ 
నను తోటవాడని తలంచి-అయ్యా,. నీవు ఆయనను 
మోసుకొని వెళ్ళి యుంకే ఆయనను యెక్క_డ వుం 
చితిన్రాూ నాతో చెప్పుము అప్పుడు నేను ఆయనను 
తీసుకొని వెళ్గుదునని చెప్పెను. మయేసు-మరియా 
అని ఆమెతో పలికెను. ఆమె తిరిగి-రబ్బూ నీ 
అనగా బోధకుడా అని ఆయనతో చెప్పెను, 
యేసు--నన్ను ముట్టనద్దు యెందుకంెకే చేను యిం 
కా నా తండ్రి యొద్దికి సెకి వెళ్ల లేదు. అయితే 
నా సహోదరుల యొద్దికి వెళ్లినా తండ్రియు 
న్ను మో తేండ్రియున్ను నా డేవుడున్ను మో దేవు 
డున్నయిన వాని యొద్దికి యెక్కి వెళుతున్నానని 
వారితో చెప్పుమని ఆమెతో పలికెను. _ మగ్చల 
వూరి మరియ వచ్చి తాను ప్రభువును చూచితి 
ననిన్ని ఆయన తనతో వీటిని పలిశెననిన్ని శిష్యు 
లకు తెలియచేసెను. 

ఆడిపారమైన ఆ దినమందే సాయం కాలమున 
యూదుల భయమువల్ల శిష్యులు కూడి యున్న 
(యింటి తలుపులు మూయబడినప్పుడు యేసు 
వచ్చి మధ్యను నిలిచి--మికు సమాధానమనవును గాక 
అని వారితో చెప్పెను ఆయన ఆలాగు చెప్పి 
వారికి తన చేతులనున్ను పక్క_నున్ను చూపించెను. 
అంతట శిష్యులు (ప్రభువును చూచి సంతోషించిరి, 
కాబట్టి యేసు తిరిగీ_-మికు సమాధానమనవును 
గాక అనిన్ని తండ్రి నన్ను పంపిన ప్రకారము 
"నేనున్ను మిమ్మను పంఫుతున్నాననిన్ని వారితో 
చెప్పెను. అప్పుడు వీటిని చెప్పి వారిమిద నూ ౨-౨ 
పిరి విడిచి పరిశుద్ధాత్తేను పాందండి మిరు యెవరి 
పాపములను తృమింతురో వారికి మించ బడును 
యెవరి పాపములను మీరు నిలువచేతురో అవి 
నిలువ చేయబడునని వారితో చెప్పెను, 

అయితే యేసు వచ్చినప్పుడు పన్నెండు మంది ౨౮ 
లో నైకడైన దిదుము అనబడిన థోమా వారితో 
వుండ లేదు గనుక యితర శిష్యులు-- మేము ప్రభు ౨౫ 
వును చూచితిమని అతనితో వెప్పినప్పుడు- అతడు 
చేను ఆయన చేతులలో మేకుల గురుతుచూచి నా 
చేలు మేకుల గురుతులో వుంచి నా వెయ్యి ఆ 
యన పక్కలో వుంచితేచేగాని నేను నమ్మనని 
వారితో చెప్పెను, 


౧౫ 


౧౭ 


౧౮ 


౧౯ా 


-50 


౨౧ 


౨౩ 


౧౩౮ 


John XX1. "యోహాను _౨౧ పర్వము. 


1835 


౨౬ ఎనిమిది దినములైన తరువాత తిరిగీ ఆయన 
శిష్యులు లోపట వుండిరి. అప్పుడు థోమా వారి 
తో కూడా వుండెను. తలుపులు మూయబడిన 
ప్పుడు యేసువచ్చి మధ్యను నిలిచి-మికు సమా 
౨౭ ధానమవును గాక అని వెప్పి--నీ వేలు యీలాగు 
చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి వాచి 
నా పక్కలో వుంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై 
యుండుమని థోమాతో చెప్పెను. అందుకు 
థోమా-- నా ప్రభువా నా దేవుడా అని ప్రత్యు 
౨౯ క్రరమిచ్చెను. అప్పుడు యీసు--థోమా నీవు 
నన్ను చూచినందున నమ్మితివి చూడక నే నమ్మేవారు 
- ఆశీ 

భాగ్య వంతులని అతనితో చెప్పెను. 

మరిన్ని వేరే అనేకమైన అద్భుతములను యేసు 
తన శిమ్యల యెదుట చేసెను. అవి యీ (గ్రంథ 
మందు వ్రాయబడలేదు. అయితే యేసు ేవుని 
కుమారుడైన (క్రీ సని మోరు నమేకొరకున్ను నమి 
ఆయన నామమువల్ల జీవము పొందేకొరకున్ను 
యివి వ్రాయబడి యున్నవి, 


౨౮ 


30 


3౧ 


౨౦౧ పర్వము. 
అటుతరువాత యేసు తిబెరి సముద్రము దగ్గిర 
తిరిగీ తన్ను శిష్యులకు అగుపరుచుకొనెను. ఈ 
౨ విధముగా ఆయన తన్ను చూడనిచ్చెను. సీమోను 
చేతురున్ను దిదుము అనబడిన థోమాయున్ను గలి 
లైయలో వున్న కానావూరి నథనయేలున్ను జెబెదై 
కుమాళ్లున్ను ఆయన శిష్యులలో మరి యిద్దరున్ను 
3 కూడియున్న ప్పుడు సీమోను పేతురు నేను చేప 
లు సట్టుటకు వెళ్లుతున్నానని వారితో పలికెను. 
చారు--మేమున్ను నీతో వస్తామని చెప్పిరి, వారు 
బయిలు వెళ్ళి వెంటనే తమ దోనె యెక్కి_రి. అయి 

. తే ఆ రాత్రి, యేమీన్ని పట్టలేదు, 
ఈ అయితే వుదయమైన తరువాత యేసు దరిని 
నిలిచెను. అయినప్పటికిన్ని ఆయన యేసని శిష్య 
లు తెలుసుకొనలేదు. అప్పుడు యేసు- పిల్లలారా 
భోజనమునకు మికు యేమైనా* కలదా అని వారి 
౬. తో చెప్పెను, వారు లేదని చెప్పినప్పుడు అయన 
దోనె కుడి పక్క_నుంచి వలవేయండి అప్పుడు 
దొరుకునని చెప్పేను గనుక వారు ఆలాగు వేసీ 
చేపలు విస్తారమైనందున దాని లాగలేక పోయిరి. 
౭ కాబట్టి యేసు ప్రేమించిన ఆ శిష్యుడు--ఈయన 
ప్రభువని పేతురుతో చెప్పెను. ప్రభువు వున్నా 
డని సీమోను పేతురు విని దిగంబరియైనందున 


మైబట్ట వేసుకొని సముద్రములోకి దుమికెను. 
భూమికి కొంచెము యెక్కువ తక్కువ యిన్నూరు ౮ 
మూరల దూరము వున్నందున యితర శిష్యులు చేప 
లుగల వల లాగుతూ ఆ చిన్న దోనెలో వచ్చిరి. 

అంతట వారు భూమికి రాగానే అక్కడ వేయ ౯ 
బడిన నిష్వులున్ను వాటిమోద వుంచబడిన చేపలు 
న్ను రొప్టియున్ను చూచిరి. యేసు-మోరు ౧౦ 
యిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని 
వారితో చెప్పెను. సీమోను పేతురు యెక్కి. ౧౧ 
నూట యేబదిమాడు గొప్ప చేపలతో నిండుకొని 
యున్న వలను భూమికి లాగెను. ఆంతే విస్తార౧౨ 
మెనవైనప్పటికిన్ని ఆ వల పిగలలేదు, యేసు-ా 
మిరు రండి భోజనము చేయండని వారితో చెప్పె 
ను, అయితే ఆయన ప్రభువని వారికి తెలిసినం 
దున_నీన్ర యెవడవని శిష్యులలో యొవడున్ను 
అడుగుటకు క్రైర్యము తెచ్చుకొనలేదు. అప్పుడు ౧౩ 
యేసువచ్చి ఆ రొప్టైయున్ను చేపలున్ను పుచ్చు 
కొని వారికిచ్చెను. యేసు చనిపోయిన వారిలో ౧౪ 
నుంచి లేచి తన శిష్యులకు తన్ను అగుపరుచుకొ 
న్నది యిది మూడవసారి, 

అంతట వారు భోజనము చేసిన తరువాత యే ౧౫ 
సు--యోనా కుమారుడవైన సీమోనా వీరి కంళే 
నన్ను మిక్కిలీ ప్రేమిస్తున్నావా అని సీమోను 
చేతురుతో చెప్పెను. అతడు--అవును (ప్రభు 
వా చేను నిన్ను (ప్రేమిస్తున్నానని యెరుగుదువని 
ఆయనతో చెప్పినప్పుడు యీసునా గొగ్రైపిల్లల 
ను పోషించుమని ఆయనతో చెప్పెను. తిరిగి ౧౬. 
ఆయనయోనా కుమారుడవైన సీమోనా నన్ను 
యేమిస్తున్నావా ఆని ఆండోసారి అతనితో పలి 
కను. అతడు--అవును ఓ (ప్రభువా చేను నిన్ను 
(ప్పీమిస్తున్నానని నీవు యెరుగుదువని ఆయనతో 
చెప్పెను. ఆయననా గొగర్రైలను మేఫుమని 
చెప్పెను. మూడోసారి ఆయనా-యమయోనా కుమా ౧౭ 
రుడవైన సీమోనా నన్ను ప్రేమిస్తున్నావా అని 
ఆయనతో పలికెను. నన్ను _ప్తేమిస్తున్నావా 
అని అతనితో మూడోసారి పలికినందున పేతురు 
దుఃఖించి--ఓ ప్రభువా నీవు సమస్తమున్ను యె 
రిగిన వాడవు నిన్ను (ప్రేమిస్తున్నానని యెరుగుదు 
వని ఆయనతో చెప్పెను. యేసు-నా గొర్రైలను ౧౮ 
పోషించుము నిజమే నిజమే "నేను నీతో చెప్పేదే 
మంళే నీవు యౌవనస్థుడవైనప్పుడు నీకు నీవే నడు 


* లేక్క యే చేపయైనా, 


౧3x 


186 


John XXI. యోహాను ౨౧ పర్వము. 


ము కట్టుకొని నీకు యిష్టమైన చోటుకు వెళ్లితివి 

అయితే నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు 

నీవు చాతువు వేరొకడు నీ నడుము కట్టి నీకుయి 

ఫ్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని 
౧౯ ఆయనతో పలికెను. ఆయన యొటువంటి మరణ 
మువల్ల దేవుని మహిమపరుచునో దాని సూచించి 
యిది చెప్పెను అప్పుడు దీని చెప్పి నన్ను వెంబ 
డించుమని ఆయనతో పలికెను. . 

అప్పుడు పేతురు వెనుకకు తిరిగి యేసు సే 
మించినటువంటిన్ని భోజన పజ్తీిలో ఆయన రొ 
మున అనుకొని-- ప్రభువా నిన్ను అప్పగించేవాడు 
యెవడు అని పలికినటువంటిన్ని శిష్యుడు వెంబ 
౨౧ డించుట చూచెను. పేతురు అతని చూచి 

ప్రభువా యీయన యేమి (పొందుననిి యేసుతో 


౨౦ 


చను, అప్పుడు యేసు--నేను వచ్చేపర్యంతము ౨౨ 
ఆయన వుండసలెనని నాకు యిష్ట్రమైతే అది నీకేమి. 
నీవు. నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను, ౨౩ 
కాబట్టి ఆ శిష్యుడు బావడౌనీ మాట సెహూదరు 
లలో ప్రచురమాయెను, అయిలే-చావడని యేసు 
ఆయనతో ఇప్పక--నేను వచ్చేపర్యంతము ఆయన 
వుండవలెనని నాకు యిష్టమైతే అది నీకేమి అని 
చెప్పును. 

వీటిని గురించి సాత్యుమిస్తూ వీటిని (వ్ర్రాసీన ౨౮ 
శిష్యుడు యాయ నే, ఆయన సాక్ష్యము నిజమని ౨౫ 
యెరుగుదుము. అయితే యేసు చేసినవి యింకా 
అశేకమైనవిన్ని కలవు. అవన్ని వేరుగా వ్రాయ 
బడినట్టయితే ఆ వ్రాయబడిన గ్రంథధములకు లోక 
మందైనా స్థలము ఇాలదని తలుస్తున్న్నాను, 


౧౩౬ 


THE EPISTLE TO THE ROMANS. 


అపాస తన 
ఎం ౬ 


రోమాలో వున్న వారికి 


పౌలు 


పంపిన వుత్తరము. 


౧ పర్వము. 
దావీదు 
పుట్టి పరిశుద్ధత యొక్క ఆళ్ళ విషయమై మృతుల 
ఫునరుత్థానమవల్ల దేవుని 'సమారుడని “బలముతో 
నిణకాయించబడిన తన కుమారుడైన యేసు (క్రీస్తు 
అనే మన ప్రభువును గురించి దేవుడు తన ప్రవక్తల 
మూలముగా పరిశుద్ధ 'లేఖనములలో పూర్వమందు 
వాస్త త్తీము చేసిన ఆయన సువాతళా కొరకు యేర్చ 
రచపడినటువంటిన్ని అపొస్తలవుటకు పిలువబడిన 
టువంటిన్ని యేను (క్రీస్తు నేవకుడైనటువంటిన్ని 
పౌలు దేవుని (ప్రియులై పరిశుద్ధులవుటకు పిలువబ 
డిన రోమాలోవున్న వారందరికిన్ని--మన తండ్రి, 
మైన జేవుని వల్లనున్ను (ప్రభువైన యేసు క్రీస్తు 
వల్లనున్ను మోకు కృపయున్ను సమాధానమున్ను 
కలుగునుగాక. ఆయన నామము కొరకు సమస్త 
దేళస్థులలో విశ్వాసమునకు విధేయత కలిగే నిమిత్త 
ము ఆయనవల్ల కృపయున్ను అపాస్తలుత్వమున్ను 
పొందితిమి. వారిలో మోరున్ను యేసు క్రీస్తు 
యొక్క పిలునబడినవానై యున్నారు, 
మొదట మో విశ్వాసము లోకమందంతటా 
య్రచురము చేయబడెనని మీ అందరి నిమిత్తము 
యేసు క్రీస్తు ద్వారా నా దేవుని సంతోపస్తుతి చేస్తు 
౯ న్నాను యొందుకంకే వ్రైక వేళ చేను యేలాగానా 
౧౦ బేవుని చిత్తమువల్ల మో యొద్దికి వచ్చుటకు మంచి 
సమయము పొందే నిమిత్తము నా ప్రాథజానల 
యందు నిత్యమున్ను వేడుకొంటూ మిమ్మును యెడ 
తెగకుండా జ్ఞాపకము చేసుకొంటున్నాననుటకై. 
చేను యెవని కుమారుని సువాతజకాయందు నా ఆత్త 
౧౧తో ఆయనను కొలుస్తున్నానమో ఆ దేవుడు నా 


౧-౭ 


తా 


సంతానమందు మాంస విషయమై! 


సాతీయై యున్నాడు యెందుకంశు మీరు" స్టిరప ౧౨ 


రచబడే నిమిత్తమై-- అనగా మీ నా అయ్యక $ 
విశ్వాసమువల్ల మీ మధ్యను "నేను మోతో కూడా 
శేమబోధ పొందే నిమిత్తమై మికు యేదో సుక 
ఆత్ససంబంధ వరము యిచ్చే కొరకు మిమ్మును చూడ 
వలేనని అపేేక్షీస్తున్నాను, 

అయితే సహూదరులారా యితర డేళస్థులలో ౧౩ 
యేలాగుసూ ఆలాగున మోలోనున్ను నాకు కొంత 
ఫలము దొరికే నిమిత్తము మా యొద్దికి వచ్చుటకు 
అనేక పర్యాయములు యోచనచేసి యిదివరకు 
ఆతంక పరచబడిన సంగతి మోకు తెలియక వుండ 
కూడదని కోరుతున్నాను. చేను హాలచ్చే నీయుల ౧౮ 
కున్ను బర్చరస్థులకున్ను జ్ఞానులకున్ను అవివేకులకు 
న్ను బుణస్థుడ్ననై యున్నాను గనుక నా వల్లనె ౧౫ 
నంత మట్టుకు రోమాలో వున్న మోకున్ను సువా 
తేకా చపృకటించుటకు సిద్ధము గా వున్నాను, 

ఎందుకంకే నేను క్రీస్తు సువాతకాను గురించి ౧౬ 
సీగ్గుపడేది లేదు యందుకు నమ్మే ప్ర 
మొదట యూదియునికి -హెళ్లేనయునికి కూడా 
అది రక్షణ కొరకు దేవుని శక్తియై యున్నది యెం ౧౭ 
దుకంకేనీ తిమంతుదు విశ్వాసమువల్ల (బ్ర బతుకు 
నని వ్రాయబడిన ప్ర ప, కారము విశ్వాస నిమత్తము 
విశ్వాసమువనల్ల నైన ష్‌స్టని నీతి (ఆ సువాతేకాలో) 
బయిలుపరచబడి యున్నది. 

ఎందుకంకే సత్యమును దుణీకతిచేత అడ్డగించే ౧౮ా 
మనువ్యులయొక్క_ సమస్తమైన  భక్తిపీనతేకున్ను 
దుణీకాతికిన్ని విరోధముగా దేవుని కోపము ఆకా 
శమునుంచి బయిలుపరచబడుతున్న ది యెందుకంకు ౧౯ 
జేవుని గురించి యేమి తెలియబడ వచ్చునో అది 


ప్ర,తివానికిన్ని. 


* లేక వల్ల. 


౧౭౬ 


Romans IL. రోమా _౨ పర్వము. 


177 


౨౩ 


౨౦ 


> 


౨౬ 


30 


వారిలో విశద మై యున్నది యెందుకంకే బేవుడు 
అది చారికి విశదపరిచెను యేలాగంకే ఆయన 
యొక్క అదృళ్ళ్య మైనవి అనగా ఆయనయొక్క_ 
అనంతమైన ళక్తిన్ని దేవత్వమున్నుు జగదుత్స త్తి మొ 
దలుకొని చేయబడిన వాటివల్ల తెలియబడి అగుప 
డుతున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు 
యెందుకంకే వారు బేవుని తెలిసిన్ని ఆయన దేవు 
డని* మహిమపరచకనున్ను కృతజ్ఞాలం కాకనున్ను 
వుండిరి. అయితే వారు తమ వితర్మములందు 
వ్యర్గులైరి. వారి అవివేక హృదయము అంధకార 
యుక్షమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొని 
బుద్ధిహీ నులైరి, అప్పుడు వారు అక్షయుడైన డ 
డేవుని మహిమను క్షయమయ్యే నునుమ్యు ని యొక్క 
యున్ను పతులయొక్క_ యున్ను నాలుగు కాళ్ల 
జంతువులయొక్క_యున్ను పురుగులయొక్క_యున్ను 
పృతిమా స్వరూపమునకు మార్చిరి. 

మరిన్ని ఆ హేతువు చేతను తనులో తాము 
తమ శరీరములను అవమానపరుచుకొ సుటకు బేవుడు 
వారిని చారి హృదయముల కానముములయందు 
అపనిత్రతకు అప్పగించెను యొందుకంకే చారు 
దేవుని సత్యమును అబద్ధమునకు మార్చి సృష్టికర్తకు 
ప్రతిగా సృష్టియందు. భక్తి కలిగి ఆరాధించేవా 
38. ఆయనే యెప్పటికిన్ని స్తోతాహు౯ డై యు 
న్నాడు_ఆమేన్‌, అందుచేతను బేవుడు వారిని 
ఘునహీన దురాళలకు , అప్పగించెను యేలాగంకే 
స్త్రీ లున్ను స్వాభావిక మైన ప్రయోజనమును 


వారి న్న 
అవాలి 


స్ప్రభావమునకు విరోధ మైన దానికి మార్చిరి. 
స్త 


ఆ 


ప్రకారమే పురుషులు కూడా ల యొక్క స్వాభా 
వికమైన (ప్రయోజనమును విడిచి వ్రెకనియందు 


వెకడు వుంచిన మోహము చేతను దహించబడీ 
పురుషులతో పురుషులు అవాచ్య మైనది చేసి తమ 
తప్పితమునకు తగిన ఫలము తమలో పొందిరి. 
మరిన్ని తమ జ్ఞూపకమందు దేవుని వుంచుకొను 
టకు వారు యెంచ లేదు గనుక తగని కార్యములు 
చేయుటకు దేవుడు వారిని యెన్నిక లేని మనస్సుకు 
అప్పగిం చెను, అటువంటి వారు ? సమస దుణీ=తి 
వేశ్యాగమనము చెడుతనము ధనాపేక్ష అపకారము, 
అనే వాటిచేత నింపబడి అసూయ నరహత్య జగ 
డము కపటము నుక్సరము అనే వాటితో నిండు! 


కొని కొండెగాండ్లున్ను అపవాదకులున్ను దేవడ్వే | సమాధానమున్ను కలుగును యెందుకంనే జేన్రనికి ౧౧ 
పషకులున్ను హీంసకులున్నుు గర్చ్వాస్టులున్ను వింకము | పక్షపాతము లేదు. 


* లేక్ళ దేవు నివె 


: మొదట 


+ లేక మారు మస స్ఫుకు, 


లాజేవారున్ను వొడ్డ వాటని కల్పించే వారున్న 
తలిదం, Cy లకు అవికోయులున్ను బుద్దిహీ నులున్న్న 3౧ 
మాట weg 
కస నిర్ణయులున్నయి అటువంటి కార్యము 
లను చేసే వారు మరణమునకు తగిన వారన్న జీవుని 
న్యాయపు తీర్చు తెలిసి యుండిన్ని ee వాటిని 
చేయుట మాత్రమే కాకుండా వాటిని 
వారితో సంతోష సహవాసము చేస్తున్నారు. 


నారున్ను వాక్సల్యరహీశులు న్ను ఆనం 


wat 3 
చేసే 


౨ పర్వము. 
బట్టి ఓ మనుష్యుడా తీర్పు చేసే నీవు యెన 
నెనప్ప ట్‌కిని న్ని నిరుర్తరుడవై యున్నావు యెందు 
కంకు నీవు యే విషయమై పరునికి తీర్చు చేస్తు 
న్నావో ఆ విషయమై నీకు నీవే శిక్ష విధించుకొం 
టున్నావు యొందుకంకే తీర్చు చేసే నీవున్ను | 
వాటినే చేస్తున్నావు. మరిన్ని అటువంటి వాటిని ౨ 
చెసే వారి యడల దేవుని తీర్చు సత్య చుకారము 
గా వున్నదని యెరుగుదుము. అటువంటి వాటిని 3 
చేసే వారికి తీర్చచేసి వాటినే చేసే ఓ మనుమ్య డా 
నీవు దేవుని తీర్చును తప్పించుకొందువని తలంచు 
కొంటున్నావా లేక దేవుని యుపకారము నిన్నుళ 
పళ్చాతాపమునకు? తెచ్చేది అని యెరుగక ఆయన 
యుప కారముయొక్క_ ఐశ్వర్య మునున్ను 'వూర్చు 
నున్ను దీఫఘు౯శాంతమునున్ను అలత్యము. చేస్తు 


యడ det 


న్నావా, అయితే పళ్చాత్తాపపడుని నీ కఠిన హ్బ్‌ 


దయ ప్రకారముగా డేవుని న్య్యాయి 


అః 
ఫు తీర్పు బయి 
లుపడే వగ దినమందలి వుగ్రతను నీకు నీవే 
కూడ 'బెట్టుకొంటున్నావు. ఆయన ప్రతి వాని 
శ్రియల చొప్పన శ్రుతి 


లీ యలో వ్రూపికగా నిలిచి మహీ 
ప్‌ 
మనున్ను భునమునున్ను అమరత్వమునున్ను "'వతిశే 


వారికి నిత్యజీసమిచ్చును. అయితే స్వాథళాప 
రుతై సత్యమునకు విధేయులు కాక దుణీఇతికి 


కిన్ని వాని వాని 
మిచ్చును, 


ఫల 


జ 


[వ 


విధేయులైన వారికి వుగ్రతయున్ను కోపమున్ను-- 
దుప్ప్మూ_ర స్ట ము చేసే ప్రతి మనుష్యుని ఆత్షేకున్ను-ా 
న. “"పాల్రేనయునికి 
శ్రోమయున్ను వేదనయున్ను అయిే 


మా గూ = 
శో 

స శే 
నీయునికి కూ డా--మహిమయున్ను ఘునమున్ను 


తివానికిన్ని-- మొదట యూదునికి మా 


23 


౧౭౭ 


178 


Romans 2. రోమా 3౩ పర్వము. 


౧౨ ఎందుకం మే ఆజ్ఞా ప్ర, ప,మాణము లేనప్పుడు పాప 
ముచేసీన వారందరున్ను ఆజ్ఞా ప్రమాణము లేకుండా 
నశింతురు మరిన్ని ఆజ్ఞా ప్రమాణము కింద పాపము 
చేసిన వారందరున్ను ఆజ్ఞా ప్రమాణమువల్ల తీర్పు 
౧౩ పొందుదురు యెందుకం జు ఆజ్ఞా ప్రమాణము వినే 
వారు జేవుని దృష్టికి నీతిమంతులు కారు అయితే 
ఆజ్ఞా ప్రమాణము చొప్పున జరిగించే వారే నీతి 
౧ర మంతులని రెంచబడుదురు యొందుకంకే ఆజ్ఞా 
ప్రమాణము లేని అన్యజనులు స్వభావము చేతను 
జ్ఞా ప్రమాణముయొక్క_ వాటిని చేసేటప్పుడు వీరు 
ఆజ్ఞాప్రమాణము లేనివానై తమకు తామే ఆజ్ఞా 
ప్రమాణమై యున్నారు, అటువంటివారు తవు 
హృదయములందు చఛ్రాాయబడిన ఆజ్ఞా ప్రమాణము 
యొక్క. (క్రియను చూపిస్తున్నారు. అందుకు 
వారి మనస్సా&్నీ వారితో కూడా సాత్యుమిన్తూ 
వుండును. చారి తలంపులు మధ్య మధ్యను నింది 
స్తున్నెనా లేక కమిస్తున్నైనా వుండును, 
౧౬ సువాతేకా ప్రకారము దేవుడు యేసు (క్రీస్తు ద్వారా 
మనుష్యుల రహస్యములను గురించి "తీర్పు చేనే 
దినమందు (కలుగును. 
ఇదుగో నీవు యూదుడనే పేరు పెట్టుకొని 
ఆజ్ఞ్ష్నప్రమాణమును ఆశ్రయించి డేవుని గురించి 
౧౮ అతిశయపడి అయన చిత్తము యొరిగి ఆజ్ఞా ప్రమా 
ణమువల్ల బోధపరుచబడి భేదమైన వాటిని వివే 
౧౯ చించ గలవాడవు. మరిన్ని ఆజ్ఞా ప్రమాణములో 
సత్య ముయొక్క_యున్ను జ్ఞునముయొక్క_యున్ను 
కృమము* కలిగ చేనే గుడ్జివారికి తోవ చూపిం 
sales చీకటిలో నుండే se? వెలుగును అవి 
౨౦ వేకులకు వుసబేళకుడను బాలులకు బోధకుడను 
౨౧ అని నిశ్చయించుకొంటున్నావు. కాబట్టి పరునికి 
బోధపరిచే నీవు నీకు నీవే బోధపరుచుకొనవా, 
దొంగతనము చేయ వద్దని ప్రకటించే నీవు దొంగ 
౨౨ తనము. చేస్తున్నావా. _ వ్యభిచరించవద్దని చెప్పే 
నీవు వ్యభిచరిస్తున్నావా. విగృహములయందు 
అసహ్య పడే నీవు గుడిలో వున్నవి అపహరిస్తున్నా 
౨౩ వా. అజ్ఞాప్రమాణమును. గురించి అతిళయపడే 
నీవు ఆజ్ఞా ప్రమాణమును మోరుటవల్ల టేవుని అవ 
రి మానపరుస్తున్నావా యెందుకంకే మీ ద్వారా 
జేవుని నామము అన్య జనుల bn దూషిం-చ 
బడుతున్న దని వ్రాయబడిన ప్ర పృకారమే అవును. 
యెందుకంశు నీవు ఆజ్ఞా క్షాప్రునమూణము గైకొం 
టూవుంకే సున్నతి ప్ర పూజకు ఆత ఆజ్ఞా 


౧౫ 


నా 


౧౭ 


2 


ప్రమాణమును ఆతికృమించేవాడవైతే నీ సున్నతి 
అసుస్నత అయినది, కాబట్టి సున్నతి లేనివాడు ౨౭౬ 
ఆజ్ఞాప్రమాణముయొక్క_ నిణణయములను గైకొని 
నట్టయితే అతని అసున్నతి సున్నతిగా యెంచబడ 
డా మరిన్ని స్వాభావికమెయుండే అసున్నతి ౨౭ 
ఆజ్ఞా ప్రమాణము గైకొంశు లేఖన నమున్ను సున్నతి 
కలిగిన్ని ఆజ్ఞాప్ర మాణమును మిలే నీకు ౨౮ 
తీర్చు చేయదా ఆ న! బాహ్యముగా యూ 
దుడైనవాడు యూదుడు కాడు మాంసమందు బా ౨౯ 
హ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అం 
తరంగమందు యూదుడైన వాడు యూదుడు ఆక్త 
లో వున్న హృదయపు సున్న తియెగాని లేఖనము 
లోనే యున్నది సున్నతి కాదు. అతని స్తోత్రము 
మనుష్యులచేతను కాదు అయితే దేవుని చేతనవును. 
3౩ పర్వము. 

ఆలా?ైకే యూదుని అతిశయము యేమిటి ౧ 
నున్నతీ లాభము యేమిటి, (ప్రతి విషయమై అది ౨ 
విస్తారము. మొదటిది యేదంకే వారికే గడా 
దేవూక్తులు అప్పగించబడెను యెందుకంశే కొం 3 
దరు అవిశ్వాస్యు లైతే నేమి వారి అవిశ్వాస్యము 
బేవుని విశ్వాస్యతను వ్యర్థము చేసునా. ఆ వూహరో 
కూడదు. అయితే స్టే నీ వాక్యముల యందు 
నీతిమంతుడవని తీర్చబడుటకున్ను నీవు విమశి౯౦ 
చబడేటప్పుడు గెలుచుటకున్ను అని వ్రాయబడిన 
ప్రకారముగా ప్రతి మనుష్యుడున్ను ఆబద్ధికుడైన 
ప్పటికిన్ని దేవుడు సత్యవంతుడని అనుకో “లెను. 

సరి. అయితే మన దుణీకాతి దేవుని నీతిని ౫ 
దృఢపరిచినట్టయి తే యేమందుము. దండన చేసే ౬ 
దేవుడు దుర్చీతిమంతుజా ఆ వూహ కూడదు. మ 
నుహ్య ప్రకారముగా పలుకుతున్నాను. యెందు 
కంకే ఆ సక్షమందు బేవుడు లోకమునకు యేలా 
గు తీర్చు చేయగలడు యెందుకం#ే దేవుని సత్య ౭ 
ము నా అబద్ధమువల్ల ఆయన మహిమ యెడల విస్త 
రించిన పక్షమందు చేను యింకా పావీనని తీచకా 
బడేదిన్ని యెందుకు-మేలు వచ్చే కొరకు కీడు రా 
చేతామని మేము అంటున్నామని కొందరు మమ్లు 
ను దూషించి చెప ప్ప ప్రకారముగా మేము యొెం 
దుకు చెస్స రాదు-ావారి శితూవిధి న్యాయమై 
యున్నది. 

ఆలాగ్గతే యేమి. మేము అతిశ్రేష్టులమా ౯ 
యెంత మ్మాక్కేమున్ను కాము యెందుకంకే యూ 
దులేమి హెళ్లేనీయుళేమి వారందరున్ను పాపను 


* లేక స్వయాపము, 


౧౭౮ 


Romans 1V. రోమార ప 


పర్వము. 179 


నకు లోబడి యున్నారనుటకు ముందుగా పాతు 
౧౦వు చెప్పి యున్నాము. ఆ ప్రకారము వ్రాయ 
బడి యున్నది యేలాగంకే- 

నీతిమంతుడు నెక్క_డైనా లేడు. గ్రహించే 
వాడెవడున్ను లేడు. బేవుని వెతికేవా డెనడున్ను 
లేడు. 

అందరున్ను తోవ తప్పియున్నారు యేకము-గా 
పనికిమాలిన వానైరి, మేలు చేసే వాడు లేడు- 

వారి గొంతుక తెరచిన సమాధియై యున్న ది- 
తమ నాలుకలచేత మోసము చేసీ యున్నారు, 
పాముల విషము వారి పెదవుల కింద వున్నది, 

వారి నూరు శాపముతోనున్ను చేదుతోనున్ను 
నిండియున్నది. 

వారి పాదములు రక్తము చిందించుటకు తరప 
డుతూ వున్నవి. 

నాళనమున్ను వుషృద్రవమున్ను వారి మాగకా 
ములలో వున్నవి. 

శేమమాగళామును వారు తెలుసుకొనలేదు. 

వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు, 

మరిన్ని ప్రతి సనోరున్ను మూయబణే కొరకు 
న్ను సర్వలోకమున్ను దేవుని శికూవిధికి లోనై 
యుండే కొరకున్ను ఆజ్ఞా ప్ర ప్రమాణము వేటిని ఇప్పు 
తున్నదో వాటిని ఆ 'దూజ్ఞాప్ర మాణమునకు లో 
౨౦ బడే వారితో పలుకుతున్న దని ఈ యెరుగుదుము యెొం 

దుకంకు ఆజ్ఞాప్రమా ణపు క్రియల వల్ల యే మను 

ష్యుడున్ను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు 

పొందలేడు యెందుకంశేు ఆజ్ఞాహ్రమాణము వల్ల 

పాపము తెలియపరచబడుతున్న ది, 


౧౧ 


గ 


౧౩ 


౧ర 


౧ 


౧౭2 


౧౭ 


౧౮ 


(౧౯ 


౨౧ అయితే యిప్పుడు ఆజా పమాణము లేకుండా* 
gg 
డేవుని నీతి అనగా ఆజ్ఞా ప్రమాణము వల్లనున్ను 
౨ 


౨ (ప్రవకృల వల్లనున్ను సాక్ష్యము పొందుతూ యేసు 
శ్రీన్తు విశ్వాసమువల్లనైన డేవుని నీతి ఆందరికిన్ని 
నమ్మేవాగందరి మీదికిన్ని తేటపరశబడియున్న ది 

౨౩ యెందుకంకే యే భీదమున్ను లేదు యెందుకంటే 

౨౦ అందరున్ను పాపము చేసి చేవుని మహిమ? పొం 

డక (క్రీస్తు యేసువల్లనైన విమోచనక్ర్రయము ద్వా 
రా ఆయనయొక్క_ కృపచేతను వుచితముగా నీతి 

౨౫ మంతులని తీర్చబడుదురు. చేవుని ఓరిమివల్ల పూ 

ర్వమందు జరిగిన పాపములు మమించబడినందున 

౨౬. ఆయన తన నీతిని అగుపరిచే నిమిత్తమె--అనగా 


తాను నీతిమంతుడనున్ను యేసు విశ్వాసమువల్ల 
నైన వాని నీతిమంతుడని తీశ్చే వాడనునైష్నా యుం 
జేకఠకారకు యిప్పటి కాలమందు తన నీతిని అగుప 
రిచే నిమిత్తమై యీయన రక్షమందు విశ్వాసముం 
చుటవల్ల ప్రాయళ్చిత్తార్థ మైన బలిగా? యాయనను 
బయిలుపరిచెను. 

కాబట్టి ఆ యాత్తస్తుతి యెక్క_డ, అది పో ౨౭ 
గొట్టబ డెను. యే ఆజ్ఞా ప్రమాణమువల్లడా క్రియల 
దానివల్లనా, కాదు. విశ్వాసపు ఆజ్ఞాప్ర ప,మాణ 
మువల్లనే. కాబట్టి 5 ఆజ్ఞా ప్రమాణపు క్రియలులే ౨౮ 
కుండా || మనుష్యుడు విశ్వాసము చేత నీతిమంతు 
డని టు యెంచుతున్నాము. ఆయన ౨౯ 
యూదులకు మాత్రమే దేవుడా. అన్యజనులకున్ను 30 
దేవుడుకాడా. అన్యజనులకున్ను అవును యెందు 
కంకే విశ్వానమువల్ల సున్నతివారినిన్ని విశ్వాసము 
ద్వారా సున్నతిలేని వారినిన్ని నీతిమంతులని తీర్చే 
దేవుడు నెక్క_డే. కాబట్టి విశ్వాసమువల్ల మనము 3౧ 
ఆజ్ఞాప్రమాణము వ్యర్థము చేస్తున్నామా. కాదు 
అయితే ఆజ్ఞూహ్రమాణము స్థిరపరుస్తున్నాము. 

రో పర్వము. 

కాబట్టి మన తండ్రియైన అబ్రాహాముకు మాంస ౧ 
విషయమై యేమి దొరికెనని చెప్పుదుము యెందు ౨ 
కంశు అబ్రాహాము (క్రియలవల్ల నీతిమంతుడని 
తీచజాబడినట్టయితే అతనికి అతిళయాస్పదము కలు 
గును, ఆయితే జేవుని యెదట లేదు యెందుకంయే 9 
లేఖనము యేమి చెప్పుతున్న ది-అబ్రాహాము 'ేవుని 
నమ్మెను అది అతనికి నీతి నిమిత్తము యొంచబడెను. 
అయెతే పని చేసే వానికి జీతము బుణమే గానిళి 
కృపగా యెంచబడదు. అయితే పని "చేయక ౫ 
భక్తి హీనుని నీతిమంతుడని తీర్చే వాని యందు 
విశ్వాసముంచే వానికి వాని విశ్వాసము నీతి నిమి 
త్రము యెంచబడును. 

ఆ ప్రకారమే 'జేవుడు క్రియలు లేకుండా ౬ 
యువని నీతిగలవాడని యంచునూ ఆ మనుష్యుని 
భాగ్యమును దావీదు కాడా చెప్పుతున్నాడు మేలా ౭ 
గంకే-యెవరి అపరాధములు తృమించబడెనో 
యెవరి పాపములు కప్పి వేయబడేసూ వారు 


| భాగ్యవంతులు-- ప్రభువు యెవని యందు పాపము ఛా 


మెంచడో ఆ మనుమ్యుడు భాగ్యవంతుడు. 
కాబట్టి ఈ కుభవచనము సున్నతివారిని గురిం ౯ 
చినదా లేక సున్నతి లేని వారిని గురించినదినె్నై 


* లేక, కంరు వేరేలాగున. 
వి యెందుకంశు, అనేక 


1 లేక్క 
ప్రతులలో వున్నది. 


మెప్పు. 1 లేక్క సమాధానబలిగా. 
|| లేక్క క్రియలకంయే చేశేలాగున, 


లంతా 


180 Romans V. రోమా x పర్వము. 


నభా యెందుకం కే విశ్వాసము అబ్రాహాముకు నీతి | గురించి సందేహించ లేదు. అయితే దేవుని మ౨౧ 
నిమత్తము మెంచబడేెనని .చెప్పుతున్నాము. పిమపరిచి ఆయన యేమి వాగత్తము చేసెనో 

౧౦ మంచిది. . అది యేలాగు యెంచబడెను అత | దాని నెరవేర్చుటకున్ను శక్తిమంతుడని రూఢిగా 
నికి సున్నతి కలిగినప్పుడా లేక సున్నతి లేనప్పు జా. | విశ్వసించి విశ్వా సమువల్ల అంతేరంగమందు బలప 
సున్నతి కలిగినప్పుడు కాదు-నున్నతి లేనప్పుడే. రచబడేను.  అందుచేతను అది ఆయనకు నీతి ౨౨ 

౧౧ మరిన్ని సున్నతి లేకనే నమ్మే వారందరికిన్ని నీతి నిమిత్తము యెంచబడెను. 

౧౨ యెంచబడే నిమిక్తమై తమన హారి తం డ్రియయే మరిన్ని అది ఆయనకు యెంచబడెనని ఆయన ౨౩ 
కొరకున్ను సున్నతి గల వారే ను మా | నిమిత్తము మాత్రమే కాకుండా మన నిమిత్తేమున్ను 
తండ్రియైన అ బాహాముకో సున్నతి లేనప్పుడు వాాయబ డెను యేలాగంకు మన అపరాధముల 
ఆయనకు కలిగిన విశ్వాసముయొక్క_ అడుగుల | నిమిత్తము* అప్పగించబడి మనకు నీతి విధించబడే ౨౪౯ 
యందు నడిచే వారికిన్ని సున్నతి గలవారి తండ్రి, | నిమిత్తము* లేపబడిన మన ప్రభువైన యేసును ౨౫| 
యమే కొరకున్ను అతనికి సున్నతి లేనప్పుడు కల చచ్చినవారిలోనుంచి లేపిన వాని యందు విశ్వాస 
గిన విశ్వాసమువల్ల నెన నీతికి ముద్రగా సున్నతి ముంచినట్టయి తే అది మనకున్ను యెంచబడును. 
యనే గురుతు పొందెను. % పర్వము. 

౧౩ ఎందుకంటే అబ్రాహాము జగద్చాధ్యుడవును 


కాబట్టి విశ్వాసమువల్ల మనకు నీతి విధించబడి ౧ 
అ నే వాగ్గత్సము విశ్వాసపు నీతినల్లనే గాని ఆయన 


ప్రభువైన యేను క్రీస్తు ద్వారా బేవునితో 
వైనా. ఆయన సంతానమునకైనా ఆజ్ఞా ప్రమాణము సమాధానముగల వారమై యున్నాము. ఆయన _౨ 
౧౪ వల్ల చేయబడ లేచు. ఎందుకంకేే ఆజ్ఞా ప్రమా ద్వారా యీ కృపయందు విశ్వా'సమునల్ల ప్రవే 
ణవు వారు బాధ్యులైతే విశ్వాసము వ్యధజామవు శ్రమ కూడా మనకు కలిగి యున్నది. అందులో 
౧౫ ను--ఆ వాద్ద త్తము కట్ట వేయ బడును యెొందుకంకు మనము నిలిచి బేవుని మహిమను? గూర్చిన నిరీ 
ఆజ్ఞాప్ర, సహ కోప a కలుగ చేస్తున్నది అం క్షణ చేత వుత్సహిస్తున్నాము. 
దుకంకే ఆక్ట్షాప్ర పృమాణము యెక్కడ sun అంనేశాతంజా శ్రమ తార్పునున్ను స్రూర్చు 3-౪ 
౧౬ అక్కడ అతి క్రమమును లేదు. ఈ హాతువు | పృక్రీక్షనున్ను పరీక్ష నిరీక్షణనున్ను కలుగ చేనునని 
చేతను ఆ యావక్సంతతికిన్ని ఆజ్ఞాప్రమాణపు | బ్రైరిగి శ్రమల యందున్ను వుక్సహిన్తున్నాము. 
వారికి మాత్రమే కాకుండా చనిపోయిన వారిని ఆ నిరీక్షణ సీగ్దుపరచదు యెందుకంకే మనకు యి ౫ 
ట్రైకికించేటటువంటిన్ని లేని వాటిని వున్నవాటి వ్వుబడిన పరిశుద్ధాత్సవల్ల చేవుని యేను మన హృద 
వలె పిలి చేటటువంటిన్ని అబ్రాహాము నమ్మినటువం | క్వాములలో పోయబడి యున్నది. ఎందుకంకే ఇ 
౧౭ టిన్ని బేవుని దృష్టికి-ానిన్ను అనేక చేళస్థులకు మనము యింకా బలహీనులమై యున్నప్పుడు 
తండ్రిగా నియమించితినని (వ్రాయబడిన ప్రకా | నిణకాయ కాలమందు క్రీస్తు భక్తి వీనుల కొరకు 
రము మనకందరికిన్ని తేండ్రియై యున్న అభ్రా, చనిపోయెను. ఎందుకంకే నీతిమంతుని కొరకు ౭ 
హాముయొక్స_ సశ తమల వారికిన్ని ఆ వాస్త యెవరైనా చనిపోవుట దులకాభము! అయినప్పటి 
శృము దృథమయే కొరకు కృప చొప్పున కలిగే క్రిన్ని మంచివాని కొరకు వైకానెకడు ఖం 
నిమిత్తమై విశ్వాసము చేతనైనది. చనిపోవుటకైనా సాహసీంచును. అయితే బేవు౮ా 
గారా నీ సంతానము యీలాగు వుండునని చెప్ప డు తన యేమను మనకు దృష్టైంతపరుస్తున్నాడు 
బడిన ప్రకారము తాను అనేక దేళస్థులకు తం | యేలాగంటే మనము యింకా పాఫులమె యున్న 
'డ్రినె యుండే కొరకు ఆయన నిరీక్షణకు విరోధ | ప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ౯ 
ను గా నిరీక్షణతో విశ్వసీంచెను. మరిన్ని విశ్వాస | మరీ యొక్కువగా ఆయన రక్షమువల్ల యిప్పుడు 
విషయమై బలహీనుడు కాక ఆయన కొంచెము | నీతిమంతులమని తీగ్చబడి మనము ఆయన ద్వారా 
యెక్క_న తక్కువ నూరు సంవత్సరముల వయస్సు | ఆ వుగ్చకనుంచి రక్షీంచబడుదుము యెందుకంకే ౧౦ 
కలిగిన్ని అప్పటికి వృతమైయున్న తన దేహము మనము శృత్రువులమై యున్నప్పుడు బేవునితో 
నైనా సర్భాయొక్క_ గభజలమృతివైనా లక్ష్య "పెట్ట | ఆయన సీ. మరణమువల్ల సమాధానపరచ 
౨౦ లేదు, అవిశ్వాసమువల్ల బేవుని బాగ్గ త్రమును బడినట్టయితే మనము సమాధానపరచబడి మరీ 


, వల్ల. +లేక, మెప్పును, ,లేక్క అరుదు. 


౮9 


FY ఎట. 


Romans VI. రోమా ౬ పర్వము. 


యెక్కువగా ఆయనయొక్క_ జీవమువల్ల రక్షణ 
పొందుదుము. 
అంతేకాకుండా మన ప్రభువైన య్‌ డీస్తు 
ద్వారా మనము దేవుని యందున్ను వుశ్సహిస్తున్నా 
ము, ఆయన ద్వారా మనము యిప్పుడు ఆ సమా 
నసితి పొంది యున్వాము. 
భాసా 0 గ్ర 


సు 


జగ 


౧౧ 


౧౨ కాబట్టి వ్రైక్కు మనుమ్యు నివల్ల పాపమును ఆ 
పాపమువల్ల మరణమున్ను లోకమందు యేలాగు 
చువేశించెనో యీ విధముగా సమస్త మనుష్యు 
లున్న పాపము చేసినందున మరణము అందరి మి 
దనున్ను యేలాగు వ్యా సీం చెనూ (ఆలాగే వున్న 
౧౩ డి) ఎందుకం ఆజ్ఞా ప్రమాణము వరకు పాపము 

లోకమందు వుండెను అయితే- ఆజ్ఞాప్రమాణము 
' ౧౪ లేనప్పుడు పాపము యెంచబడదు. 
| కిన్ని రా గలవానికి గురుత యున్న ఆదాము 


యొక్క అత్నిక్కనుము పలె పాపము చేయని వారి 
పయినిన్ని మరణముయొక్క_ యేలుబడి ఆదాము 
మొదలుకొని మోశే పర్యంతమున్ను జరుగుతూ 
|! ౧౫ వుండెను. అయినప్పటికిన్ని ఆ అపరాధము యొ 
టువంటిదో యీ కృపావరము అటువంటిది కాదు 
యొందుకంయే వ్రైకని అపరాధమువల్ల అనేకులు 
చనిపోయినట్టయి తే మరీ యెక్కువగా టేవుని కృప 
యున్ను యేసుక్రీస్తు ఆనే వెక్క_ మనుష్యుని కృప 
చేతనైన వరమున్ను అనేకులకు విస్తరించి యున్నవి. 
మరిన్ని ఆ వరము పాసము చేసిన వ్రైకనివల్ల వచ్చి 
నదానివంటిది కాదు యెందుకంశు ఆ తీర్చు చక 
దానినుంచి శిక్ష విధించబడుటకైనది. అయితే 
కృపావరము అనేకమైన అపరాధములనుంచి నీతి 
విధించబడుటకైనది.* ఎందుకంటే . నెకని అప 
రాధమువల్ల నే మరణము వైకని ద్వారా యేలినట్ట 
యితే విస్తారమైన కృపనున్ను నీతి పరమునున్ను 
పొంజేవారు మరీ యొక్కున గా యేసు క్రీస్తు అనే 
వ్రెకని ద్వారా జీవమందు యేలుదురు. కాబటి 
చెక్క. అపరాధము సమస్త మనుష్యులకున్ను శితూ 
విధికి యేలాగు మూలమైనదో ఆలాగే న్పైక్క నీతి 
విధి! సమస్త మనుష్యులకున్ను జీవసంబంధ మైన నీతి 
విధించబడుటకు మూలమైనది. ఎందుకంకే నైక 
మనుష్యుని అవిధేయతవల్ల అనేకులు యేలాగు పా 
ఫులుగా చేయబడిరో ఆలాగే నుకని విధేయతవల్ల 
అనేకులు నీతిమంతులు గా చేయబడుదురు. 


౧౭ 


౧౯ 


౨౦ అయితే ఆ అపరాధము విస్తరించే కొరకు ఆజ్ఞా 
౨౧ య్రమాణమున్ను ప్రవేశించెను. అయితే పాపము 


మరణమందు యేలాగు మేలెసో ఆలాగే కృప 
యున్ను మన ప్రభువైన యేను క్రీస్తు ద్వారా నీతి 
వల్ల నిత్యజీవాభకాముగా యేలే కొరకు పాపము 
యెక్కడ ఏిస్తరించెనూ అక్కడ కృప మరీ యెక్కు_ 
ప్రబలమాయెను. 
౬. పర్వము. 

కాబట్టి యేమందుము. కృప విస్తరించేటందుకు ౧ 
పాపనుందు నిలుతుమా. ఆ వూహ కూడదు, ౨ 
పాప విషయమై చనిపోయిన నునము అందులో 
యికమిదట యేలాగు జీవింతుము. యేసు శ్రీన్తుకు 3 
స్నానము పొందిన మనమందరమున్నూ ఆయన మర 
ణఅమునకోు స్నానము పాందితిమని మిరు యెరుగ రా* 
కాబట్టి తండ్రి, మహిమ శ్రీను యేలాగు రో 
చనిపోయిన వారిలోనుంచి లేపబడెనూ ఆలాగు 
మనమున్ను జీవముయొక్క_ నూతన స్థితిలో నడుచు 
కొ నే నిమిత్తము మరణమునకు స్నానము పొందుట 
వల్ల ఆయనతో కూడా పాతి పెట్టబడీతిమి. ఎందు ౫ 
కంకే మనము ఆయన నురణముయొక్క_ పోలికతో 
సంయుక్షులమై యుంకే ఆయన పునరుల్ణైనము 
(యొక్క. పోలిశాతో ఆలాగే వుందుము యెందు ౬ 
కంటే మనము యికమాదట పాపమునకు దాసు 
లము కాకుంటే నిమిత్తము పాపళరీరము నివారించ 
బడే కొరకు మన పాత మనిషి ఆయనతో కూడా 
శిలువ వేయబజేనని యొరుగుదుము యొందుకంకు ౭ 
చనిపోయిన వాడు పాపమునుంచి విడుదల పొంది 

మరిన్ని (క్రీస్తు చనిపోయిన వారిలోనుంచి లేప రా 
బడి యికమోదట చనిపోడనిన్ని యికమీడట ఆ ౯ 
యన పయిని మరణమునకు అధికారము లేదనిన్ని 
తెలుసుకొని మనము ఆయనతో చనిపోయినట్టయి తే 
ఆయనతో జీవిస్తున్న వుందుమని నమ్ముతున్నాము. 
ఎందుకంటే ఆయన మరణము చూస్తే పాప విష ౧౦ 


వగా 


వల 
lar) 


యమై॥ నైక మానే చనిపోయెను. ఆయన జీవ 
ము చూస్తే బేవుని విషయమై ॥| జీవిస్తున్నాడు. 


అటువలె మోరున్ను పాప విషయమై | మృతులమ ౧౧ 
నిన్ని మన ప్రభువైన యేసు ,క్రీస్తుయందు దేవుని 
విషయమై || జీవితులమనిన్ని మోకు మిరే యెంచు 
కొనండి. 

కాబట్టి దాని ఆశలకు విభేయులవుటకు పాస ౧౨ 
మును వావగల మో శరీరమందు యీలికగా వుండ 
నివ్వకండి. మరిన్ని మీ అవయవములను పాప ౧౩ 
మునకు దుణీజాతియొక్క ఆయుధములుగా అప్ప 


* లేక నీతివిధికైనది. + లేక, నీతివిధించబడుట. 


} లేక, పాపమువల్ల. క్ర లేక్క మెప్పు. || లేక, వల్ల. 


౧౮౯౧ 


182 


Romans VIL. రోమా 2 పర్వము. 


గించక దేవునికి మిమ్మును మోరే చనిపోయిన వారి | 
లోనుంచి జీవించిన వారినిగానున్ను దేవునికి మో 
అవయవములను నీతియొక్క ఆయుభములనుగాను 
౧౮ న్ను అప్పగించండి యొందుకంకు మిరు" కృపశే 
గాని ఆజ్ఞా ప్రమాణమునకు లోబడరు గనుక పాప 
మునకు మీ మిద ప్రభుత్వము కలిగదు.* 
ఆలాైతే వునము కృపశే గాని ఆజ్ఞా ప్రమా 
ణమునకు లోబడనందున పాపము చేయుదమా. 
౧౬ఆ వూహ కూడదు. మిరు విధేయత కారకు 
మిమ్మును మోరే చేనికి సేవకులనుగా అప్పగించు 
కొందురో మరణాథజ౯ మైన పాసమునకే గాని నీతి 
నిమిత్తము విధేయతశకే గాని దేనికి విభీయ్యులె యుం 
దురో దాని దాసులై యున్నారని మిరు యెరు 
౭గరా. అయితే మిరు పాపముయొక్క_ సేవకులై 
యుంటిరి గాని మిరు యే వుపబేశ రూపమునకు 
అప్పగించబడితిరో + దానికి హృదయముతో వి్గే 
యులైతిరని దేవుడు స్తుతించబడునుగాక, మరిన్ని 
పాపమునుంచి విడుదల పొంది నీతికి దాసులుగా 
౧౯ చేయబడితిరి. మీమాంస బలహీనతనల్ల మనుష్య 
యకారము పలుకుతున్నాను యొందుకంకే మోరు 
మో అవయవములను అనా్య్యయము కొరకు అపవి 
త్రతకున్ను అన్యాయమునకున్ను దాసులుగా యే 
లాగు అప్పగించితిరో ఆలాగు యిపుడు మో అవ 
యవములను పరిశుద్ధత కొరకు నీతి నిమిత్తము దాసు 
లుగా అప్పగించండి యెందుకంకే మిరు పాపము 
యొక్క దాసులైనప్వుడు నీతి విషయమై విడుదల 
గలవానై యుంటిరి. 1 కాబట్టి అప్పుడు మీకేమి 
ఫలము కలిగెను. మోరు యిప్పుడు సీగ్దుపజేవి 
గదా యెందుకంకే వాటియొక్క. అంతము మరణ 
మే. అయితే యిప్పుడు పాసమునుంచి విడుదల 
పొంది చేవునికి దాసులు గా చేయబడిన మోకు పరి 
శుద్దాథళ౯ మైన ఫలమున్ను నిత్యజీవమ"నే అంతము 
న్ను కలుగుతున్నవి యెందుకంళకే పాపము యొక్క 
జీతము మరణము అయితే బేవుని కృపావరము 
మన ప్రభువైన యేను క్రీన్తుయందు నిత్య జీవమై 
యున్నది. 


౧౫ 


౨౨ 


౭ పర్వము. 
సపహాదరులారా-- యెందుకంకే ఆజ్ఞూహ్రైమా 
ణమును యొరిగిన వారితో పలుకుతున్నాను--మను 
ష్యుడు ట్రైతికినంత కాలమే ఆజ్ఞా ప్రమాణమునకు 
ఆతని మిద ప్రభుత్వము కలదని మోకు తెలియ 


నీ 
వావి 


నుండే ఆ సెనిమిటికి ఆజ్ఞా ప్రమాణమువల్ల బద్ధు 
రాలై యున్నది. అయితే పెనిమిటి చనిపోతే 
ఆమె పెనిమిటి ఆజ్ఞా ప్రమాణమునుంచి విడువబడి 
యుండును. కాబట్టి పెనిమిటి బ్రతుకుతూ వున్న 3 
ప్పుడు ఆమె వేరొక పురుషునికి కలిగితే వ్యఖిచా 
రిణి అనబడును అయితే సెనిమిటి చనిపోయినట్ట 
యితే ఆ ఆజ్ఞాప్రమాణమునుంచి విడుదల పొందును 
గనుక వేరొక పురుషునికి కలిగినప్పటికిన్ని న్యఖి 
చారిణి కాక పోవును, 

కాబట్టి నా సహోదరులారా మనము చేవుని రో 
కొరకు ఫలము ఫలించే నిమిత్తము మోరు చనిపో 
యిన చారిలోనుంచి లేపబడిన వేరొకనికి కలుగు 
టకు మోరున్ను (క్రీస్తుయొక్క_ శరీరమువల్ల ఆజ్ఞా 
ప్రమాణ విషయమై చనిపోయిన వారైతిరి. ఎం 
దుకంశే మనము మాంసమందు వున్నప్పుడు ఆజ్ఞా 
ప్రమాణమువల్లనైన పాపముల (_ప్రేలేపణేచ్చలు 
మరణము కొరకు ఫలము పుట్టించే నిమిత్తము మన 
అవయవములలో కార్యసాధకమై యుండెను. 
అయితే యిప్పుడు మనము చనిపోయి దేని యందు 
కట్టబడితిమో ఆ అజ్ఞాప్రమాణమునుంచి విడువబడి 
తిమి గనుక మనము లేఖనముయొక్క_ - ఫురాతన 
స్లితిలో కాకుండా ఆత్తయొక్క_ నూతన స్లితిలో 
థి - ఖ 


దొ. చవలాగంటే పెనిమిటి గల చబ్రుతుకుతూ ౨ 


నేవిస్తున్నాము. 
కాబట్టి మనము యేమందుము. ఆజ్ఞా ప్రమా ౭ 
ణము పాపమా. ఆ వూహ కూడదు. అయితే 


ఆజ్ఞాప్రమాణమువల్ల నే గాని పాపము నాకు తెలి 
యబడదు యొెందుకంెటీ--ఆశించ వద్దని ఆజ్ఞాప్ర, 
మాణము చెప్పకపోతే ఆళయైనా నాకు తెలియ 
దు, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసు 
కొని సమస్తవిధమైన ఆళనున్ను నాయందు కలుగ 
చేసెను యెందుకంకే ఆజ్ఞాప్రమాణము లేనప్పుడు 
పాపము మృతమై యున్నది. అయితే నేను 
లోగడ ఆజ్ఞాప్రమాణములేనప్పుడు జీవించితిని. 
అయితే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము ట్రైలికెను నేను 
చనిపోతిని. 
మరణార్ణము గా కనుబడెను యొందుకంటజే పాపము ౧౧ 


చాన్స్‌ యా య 
ఆజ్ఞను ఘీతువు చేసుకొని నన్ను మోసపుచ్చి 


ఆప్పుడు జీవార్భమైన ఆజ్ఞ చాకు ౧౦ 


దానివల్ల నన్ను చంపెను. 
చరిళుదమె యున్నది. 
ముప ద్గమై స్వ 


కాబట్టి అజ్ఞాప్రమాణ ౧-౨ 
ఆజ కూడా పరిశుద్ల 
En థి 


* లేక్క పాపము మిమ్మును యేలదు. 


+ లేక, మోకు యే వుపదేళ క్రమము అప్పగించబడెసో. 
{ లేక, నీతి విధించ బడుట వల్ల విడుదల పొందితిరి. 


౧౮ _-౨ 


Romans VII. రోమా ౮ పర్వము. 


183 


ముగానున్ను 'న్యాయముగానున్ను మంచిది గాను 
న్ను వున్నది, 
కాబట్టి యేడి మంచిదో అది నాకు మరణకర 
మెనదా. ఆ వూహ కూడదు అయితే పాపము 
ఆజ్ఞవల్ల అత్యధిక పాపమై యుంజే కొరకు పాప 
హు. మంచిచానివల్ల నాకు మరణము కలుగచేస్తూ 
౧౪ పాపముగా అగుపజే కొరకు (మరణ కారణమా 
యెను) యెందుకంజు ఆజ్ఞా ప్రమాణము ఆతసంబం 
ల్ల జీ 

భమైనదని యెరుగుదుము అయితే నేను పాపము 
నకు లోబడుటకు అమ్మబడి మాంస సంబంధిన 
౧౫ యున్నాను. యెందుకంటు నేను యేమి చేస్తు 
న్నాసో దానికి సమ్మతించను * యెందుక ంకే 
నాకు యిస్టృమైన? దాని జరిగించక నాకు అసహ 
౧౬ మైనదాని చేస్తున్నాను. అయితే నాకు యిస్ట్రము 
కానిదీ చేను చేసినట్టయితే ఆజ్ఞూహ్రమాణము శ్ర 
౧౭మని డానికి సమృతీస్తున్నాను. కాబట్టి యికను 
అది జరిగించేవాడను చేను కాను అయితే నా 
౧౮ యందు నివసించే పాపమే. ఎందుకంటే నా 
యందు అనగా నా మాంసమందు మంచిది యేది 
న్ని నివసించదని యెరుగుదును యెందుకంళకేుయి 
ప్టము నాకు తటస్థమై యున్నది అయితే సత్కార్య 
౧౯ ము చేయుట నాకు కనబడదు యొందుకంజు నాకు 
యిష్ట్రమైన+ సత్కార్యము చేయక నాకు యిష్తము 

ఉఠా హ్‌. 
౨౦ కాని? దుష్కార్యము .చేస్తున్నాను. అయితే 
నాకు యిష్టము కానీ} దాని చేసినట్టయితే అది జరి 
గించే వాడను యికను నేను కాను నాయందు నివ 
౨౧ సించే పాపమే. కాబట్టి సత్కార్యము చేయుట 
నాకు యిస్ట్రమైనప్పుడు దుష్కార్యము నాకు తట 
సె యున్నదనే నక ఆజ్ఞా ప్రమాణము నాకు 
౨౨ కనబడుతున్నది. యేలాగంకే లోసటి మను 
ష్యుని ప్రకారము నేను బేవుని ఆజ్ఞాప్రమాణ 
౨౩ మందు ఆనందిస్తున్నాను. అయితే నా మనస్సు 
యొక్క ఆజ్ఞాప్ర, మాణముతో కలహీంచి నా అవయ 
వములలోవున్న పాపముయొక్క_ ఆజ్ఞాప్ర ప్రమాణము 
నకు నన్ను వెరపట్టి లోపరిచే క ఆజ్ఞాప్ప 

Eg 

మాణమును నా తపయవదు తలో చూస్తున్నాను. 
ఆహా చేను దౌర్భాగ్య మనుష్యుడను. ఈ 
మరణ శరీరమునుంచి నన్ను యెవడు విడిపించును. 
౨౫ మన ప్రభువైన యేను (క్రీస్తు ద్వారా (కలిగానని) 
డేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి చేను మనస్సుతో 
"జీవుని ఆజ్ఞాప్రమాణమునకున్ను మాంసముతో పాప 


౧౩ 


౨రి 


* లేళ్ళ అది నాకు తెలియదు. 


+ లేక, చేనుకోరే. 
వ లేక, నీతి విధించబడుటవల్ల. 


ము యొక్క ఆజ్ఞా ప ప్రమాణమునకున్ను దాసుడై 
౮ పరము. 

కాబట్టి శీను మేను యందు వుంజే వారికి ౧ 
యే శితావిధిన్ని లేదు వారు ఆత్త ప్రృకారమేగాని ౨ 
మాంస స ప్రకారము నడవరు, nes శీస్తు 
యేసులో జీవముగల ఆక్తయొ క్క_ ఆజ్ఞా త్రము 
పాప మరణములయొక్క_ ఆజ్ఞాప్రచూగమనుంచి 
నన్ను విడిపించెను. ఎందుకంటే ఆత్త ప్ర కారమే 3 
గాని మాంసప్రకారము నడవని Brn ఆజ్ఞా ర 
ప్రమాణముయొక్క_ నీతి నెరవేర్చబజే నిమిత్తము 
చేవ్రడు పాపమాంసముయొక్క_ పోలిక యందున్ను 
పాపము కొరకున్ను తన కుమారుని పంపించి మాం 
సములో పాపమును నశింప విధింవెను. ఆజ్ఞా 
ప్రమాణము మాంసమువల్ల బలహీనము గా వున్నం 
దున అది దానికి అసాధ్య మైనది. 

ఎందుకంెటు మాంస ప్రకారమైన వారు మాంస ౫ 
విషయమైన వాటిని ల అయితే ఆత్త 
యకారమైన వారు ఆత్త విషయమైన వాటిని మన 
స్క_రింతురు. మరిన్ని మాంసము మనస స్క_రించుట 
మరణము అయితే ఆత్తను మనస్క_రించుట జీవ 
మున్ను సమాధానము యున్నది. ఎందుకంకే ౭ 
మాంసము మనస్మ_రించుట చేవునికి విరోధమై 
యున్నది యెందుకంతు అది దేవుని ఆ ప్రమాణ 
మునకు లోబడదు--యేమా త్రము న్ను a 
దు. మరిన్ని మాంసములో వుండే చారు దేవునికి 
యిస్టులు కానేరరు, 

అయితే చేవుని ఆత్త మాలో నివసించినట్టయి తే 
మిరు ఆత్తలోనే గాని మాంసములో వుండరు. 
అయితే యెవడైనా క్రీస్తు యాత లేనివాడైతే అతని 
వాడు కాడు, అయి తే శ్రీస్తు మిలో వుంటే 
పాపమువల్ల శరీరము మృతమనవునుగాని నీతివల్ల ర 
ఆత్త జీవమవును. మరిన్ని యేసును చనిపోయిన ౧౧ 
న. లేసిన వానియొ క్క ఆత్త మిలో 

వసీంచినట్టయి తే డ్రీన్తును చనిపోయిన వారిలో 
నుంచి చేపిన పం. మిలో నివసించే ఆయన 
యొక్క ఆళ్ళ నిమిత్తము మో మృత మైన శరీరముల 


౧౦ 


నున్ను జీవింపచేసును. 
కాబట్టి సహోదరులారా (ఆక్షశేశానిమాంస ౧౨ 
చుకారము జీవించుటకు మాంసమునకు బుణస్థు 


} లేక, చేను కోరని. 


౧౮౩ 


184 


Romans VIlIL. రోమా ౮ పర్వము. 


లము కాము యందుకంళు మోరు మాంస శ్ర్రుకా 

౧౩ రము జీవించినట్టయి తే చావ్ననె యుందురు. అయి, 
తే మిరు ఆక్స చేతను శరీరముయొక్క_ (క్రియలను 
“౧౪౮ చంపినట్టయి తే జీవింతురు యెందుకంకే చేవుని 
ఆత్త చేత యెండరు నడిపించబడుదురో వారే 

౧౫ జేవుని కుమాళ్లయి యున్నారు యెందుకంకే మిరు 
తిరిగీ ఛయపడుటకు దాస్యపు ఆక్ష పొంద లేదు 
ఆయి సే కుమారస్థ్రితి ఆత్త పొందితిలో చానివలబ్ల* 
౧౬ అచ్చా తండ్రీ స జర జెట్టుతున్నాము. మన 
ము దేవుని పిల్లలమై యున్నామని ఆత్త తానే మన 

౧౭ ఆక్తతో కూడా సాక్యుమిస్తున్నది, "మరిన్ని పీల్లల 
మైతే చాధ్యులమున్ను--అనగా చేవుని చాధ్యుల 
మున్ను (క్రై క్రీస్తుతో కూడా బాధ్యులము నై యు 
న్నాము. అభననో [౪ శ్రామపడుతూ వుంకే ఆయ 
నలో మహిమపరచపడుపకు సుమా యెొందుక కంకే 
౧౮ యిప్పటి కాలపు శ్రమలు మన యొడల? ప్రత్య 
కము కాబోయే మహీమ యెదుట యొన్న తగినవి 

గా౯ కావని యెంచుకొంటున్నాను యెొందుకం శే సృష్టి 
"తేరి పారచూన్తూ దేవుని కుమాళ్ల ప్రక్యత్నత కొర 
౨౦కు కనిపెట్టుతున్నది యెందుకంశు ఆ సృష్టిన్ని 
౨౧ తయస్థితియొక్క_ డాస్యమునుంచి విడిపించబడి 
జేవుని పిల్లలయొక్క_ మహిమగల విశుదల పొందు 

ననే నిరీక్షణతో సృష్టి న్వేచ్చవల్ల కాక దాని లో 
౨౨ పరిచిన వాని వల్లనే వ్యథకాతకు లోపరచబడెను } 
రెందు సమస్త సృప్టిన్ని యిదివరకు యేక 
ముగా మూలుగుతున్ను ప్రసవ వేదనపడుతున్ను 
౨౩ వున్నదని యెరుగుదుము. అంతే కాకుండా మనము 
ఆత్సయొక్క_ ప్రథమూర్థములు పాందినప్పటికిన్ని 
మనము కూడా వున ళరీరముయొక్క_ విమోచన 
మే కుమారస్థ్రితి కొరకు కనిపెట్టుతూ మనలో 
౨రో మనము మూలుగుతున్నాము యెందుకంకే మనము 
నిరీక్షణ నల్ల రతీంచబడితిమి అయితే కనుబడే 
నిరీక్షణ నిరీక్షణ కాదు యెందుకం'కే యెపడైనా 
చూస్తున్న డాని కొరకు యికను యేల నిరీక్నీంచును. 
౨౫ అయితే మనకు కనుబడని దానికొరకు నిరీక్షించి 
నట్టయితే దానికొరకు వ్రూపికతో కనిపెట్టుదుము, 
ఆ వపృకారము ఆత్తయున్ను మన బలహీనతలకు 
ఆతిసహాయము చేస్తున్నది యేలాగంకే మనము 


అనకు 


తగిన ప్రకారము దేని కొరకు ప్ర్రార్థించ వలెనా 
యొరుగము అయితే వుచ్చరించబడని మూలుగులతో 
ఆ య్యార్సయే మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నది. 
అయితే హృదయములను పరిశోధించే వాడు ఆత్త ౨౭ 
యొక్క_ మనస్సు యేమిటో అది యెరుగును యెం 
దుకంశే చేవుని (చిత్తు ప్ర ప,కారము పరిశుద్ధుల క్రొ 
రకు ప్‌ ఘనము షు 

మరిన్ని దేవునియందు పేను సరే వారికి-- ౨౮ 
అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన 
వారికి మేలు కొరకు సవముస్తమున్ను సమకూడి జరు 
గునని యొరుగుదుము యొందుకంకే ఆయన యెన ౨౯ 
రిని ముందుగా యెరిగి యుండెసూ తన కుమా 

రుడు అనేక సహోదరులలో జ్యేస్టుడయే కొరకు 
వారిని ఆయన nee సమ రూపముగల వార 
వుటకు ముందుగా నిణకాయించుకొ నెను. మరిన్ని 30 
ఆయన యెవరిని ముందుగా నిణజయించుకొనెనో 
వారిని పిలిచెను యొవరిని పీలిచెనూ వారిని నీతి 
మంతులని తీర్చాను యెవరిని నీతి మంతులని తీచెకా 
నూ వారిని మహిమ పరిచెను. 

కాబట్టి వీటి విషయమై యేమి చెప్పుదము. 3౧ 
దేవుడు మన పక్షమై యుంకే మనకు విరోధి 
యెవడు. తన స్వకీయమైన కుమారుడని “వెనుక 3౨ 
తియ్యక మన యందరి కొరకు ఆయనను అప్పుగిం 
చిన వాడు ఆయనతో కూడా సమస్తమున్ను మనకో 
యెందుకు అనుగ్రృహించడు. చేవుని చేత యేర్చ 
రచబడిన వారి మిద నేరము మోపే వాడు యెవడు 
నీతిమంతులని తీర్చే నాడు దేవుడే. శిత విధించే 3౪ 
నాడు యెవడు చనిపోయిన వాడు క్రీ స్టే--అంతే 
కాకుండా ఆయన లేపబడి దేవుని కుడి పాళ్వక౯ా 
మందు వుండి మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. 
శీన్తుయొక్క ప్కేనునుంచి మనలను యొడబాపే 
వాడు యొవడు--మేము నీ నిమిత్తము దినమంతా 
మరణము పొందుతూ వున్నాము వేట గొల్రైల వలె 
యంచబడుతున్నామని వ్రాయబడిన ప్రకారము 
(జరిగినప్పటిక్సీ శ్రోమయైనా బాధమైనా హీంస 
యై 


33 


3x 


3౬. 


కరువైనా వ స్త హీనతయైనా వుషద్రువ 
Led 
మైనా ఖడ్డమైనా యెడచాపునా. అయితే మన 3౭ 


యందు యేను వుంచిన వాని ద్వారా మనము 


* లేక లే 


7 లేక, 


మనలో, క్ల 


$ లేక సృష్టి స్వేచ్చవల్ల కాక దాని లో పరిచిన వానివల్లనే వ్యథజతకు లోపరచ బడెను గనుక 
ఆ సృష్టిన్ని మయస్థితి దాసత్వమునుంచి దేవుని పిల్లల మహిమయొక్క_ విడుదలలోకి విడిపించబ 
డుననే నిరీక్షణతో సృష్టి తేరి పారచూన్తూ టేవుని కుమాళ్ల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుతున్నది. 


గారారి 


Romans IX. రోమా ౯ పర్వము. 


185 


వీటి అన్నిటిలోనున్ను అతివిజయము పొందుకు 
3౮ న్నాము యెందుకంయే నుగణమై నా జీవమైనా 

దూతలైనా పృధానులైనా 

వైనా వుండబోయేవైనా 
3౯ మరి యే సృష్ట్రయైనా మన తు స్తా 
| లో వున్న దేవుని స్కేమనుంచి మనలను యెడ 
చాప "నేరవని రూఢిగా నముకొంటున్నాను, 


గా పర్వము. 
నేను శీను యందు నిజము చెప్పుతున్నాను | ఇ 
అబదమాడను పరిశకుదాత యందు నా మనస్సాత్నీ 
ధ్‌ ధ్‌ 


అధికారులయినా వున్న 
యొత్తయినా లోతైనా 
భువైన యేను క్రీస్తు 


కూడా నాకు బహు దుఃఖమున్ను నా హృదయ 
' ములో మానని బాధయున్ను వున్నవని నా కొరకు 
సాత్యుమిస్తున్నది యేలాగంజకే మాంస ప్రకారము 
| గా నాకు బంధువులైన నా సజూదరుల కొరకు 
ఈ చేను కూడా (క్రీస్తు యొద్ద నుంచి* శాషగ్సస్తుడ 
నవుటకు కోరియుందును.? వీరు ఇశ్రా, యేలీయులై 
యున్నారు. కుమారస్థితియున్ను మహీమయున్ను 
నిబంభనలున్ను ఆజ్ఞ ప్రమాణ దానమున్ను అర్చన 
౫ యున్ను వాగ్గత్తములున్న్న పీరివై యున్నవి. 
లు వీరి వారు. మాంసవిషయమై (క్రీస్తు వీరిలో 
పుప్పైను. ఈయన యెప్పుడున్ను స్తుతి పొంద తేగిన 
'  సర్వోన్నతుడైన దేవుడై యున్నాడు. ఆమేన్‌, 
| అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు 
| యెందుకంశే ఇక్ర్రాయేలులా! అందరు ఇశ్రాయేలు 
| ౭ కారు. మరిన్ని అబుప హాముయ క్కొ_ సంతానమై 
నందున అందరున్ను పిల్లలు కారు గాని ఈసా కు 
౮ాలో నీ సంతానము పిలువబడును అనగా మాంసపు 
పిల్లలు దేవుని పిల్లలు కారు గాని ఆ వాగ్దత్తపు 
పిల్లలు సంతానము గా యెంచబడుదురు యుందుకం 
శే_ఈ కాల ప్రకారము నేను వస్తాను అప్పుడు 
| స్తా, కుమారుని కనుననే వాక్యము దత్త మైనది. 
అంతే కాకుండా చెక్కు ఈసాకౌనే మన తండ్రి 
యైన వ్రైకనివల్ల గర్భము ధరించుకొన్న ప్పుడు మరి 
న్ని ఆ పిల్లలు పుట్టి 'మేలైనా శీడైనా చేయక ము 
నుపే యేర్పాటు ప్రకారము బేవుని సంకల్పము 
కి యలవల్ల కాక పిలిచే వానివల్లనై 
౧-౨ నడ కొరకు ఆమెతో అన్న తమ్ముని సేవించునని 
| చెప్పబడెను. ఆ ప్రకారమేనను యాకోబును 


పితృ 


నా 


| 


ఓ మనుష్యుడా దేవునికి విరోధముగా 


నా ప్రజలనిన్ని ప్రియురాలు కాని డానిని ప్రీయు 
నిలకడగా, 


య్మేమించి ఏశావు యందు ద్వేషించి యున్నానని ౧౩ 
వ్రాయబడి యున్నది. 

కాబట్టి నునము యేమందము టబేవునియందు ౧౪౮ 
అన్యాయము కలదా, ఆన్రూహ కూడదు యెందు ౧౫ 
కంకే ఆయన-_ నేను యెవని యందు కృప చేతునో 

వాని యందే కృస చేతును “నేను కరుణించే వాని 
కరుణింతునని మోశేతో చెప్పుతున్నాడు, కాబట్టి ౧౬ 
యిచ్భయించే వానివల్లనైనా పరుగాత్తే వానివల్ల 
వెన కాదు గాని కృప చేసే జేవునివల్లనవును 
యెందుకం కే లేఖనము ఫరావుతో-__ నేను నీ యం ౧౭ 
దు చనా బలము కనుపరుచుటకున్ను నా నామము 
భూమియందంతటా తెలియబడుటకున్ను యిందు 
నిమిత్తమే నిన్ను నిలువబెట్టి ! యున్నానని చెప్పు 
తున్నది. కాబట్టి తన మనస్సు చొప్పున శనెకని ౧౮ 
కనికరించి తన మనస్సు చొప్పున వెకని కఠిన 
పరుచును, 

'కాబట్టి--ఆయన యింకా నేరము యెందుకు ౧౯ 
మోఫపును యెందుకంకే ఆయన చిత్తమునకు యెవడు 
మొదిరించునని నాతో చెప్పుదువు. అనును గాని ౨౦ 
ప్రత్యుత్తర 
మిచ్చే నీవు యెవడవు. నన్ను యీలాగు యెం 
దుకు చేసితివని నిమిళాత మైనది నిర్గించినవానితో 
వక్క ముద్దలోనుంచి వక ఘటము ౨౧ 
ఘనము కరకున్ను నకటి భునహీనత కొరకున్ను 
చేసుటకు కుమ్మరవానికి మంటి మిద అధికారము 
లేడా ఆలాగు బేవుడు తన వుగ్తతను అగుపరుచు ౨౨ 
టకున్ను తన బలము తెలుపుటకున్ను యిచ్భయించి 
నాశనమునకు సిద్దపడిన వుగ్రత భుటములను బహు 
దీఘుకాశాంతము. చేత సహించినట్టయిలే యేమి. 
ఆయన తాను వమపామకొరకు ముందు సిద్ధపరిచిన ౨౩ 
కృపా ఘటముల యెడల తన మహిమయొక్క_ ఐళ్వ 
రము తెలియచేయ వలెనని యుంకే యేమి. 
వీరిలో మనలనున్ను యూదులలోనుంచి మాత్రమే ౨౪౮ 


చెప్పునా. 


| 
| కాకుండా అన్య జనులలోనుంచిన్ని ఆయన పిలి 
చెను, 


ఆ చ్రుకారమే--నా ప్రజలు కాని వారిని ౨౫ 


రాలనిన్ని పిలుతును. అప్పుడు జరిగేది యేమంకే ౨౬ 
మిరు నా ప్రజలు కారని యే చోటను వారితో 
చప్పబడెనూ అక్కడ జీవముగల దేవుని పిల్లలని 


ఈ ల్రీక్ర వల్ల. 


కొరకు సాత్యుమిస్తున్నది. ఫేలేక్క లేపి, 


1 లేక్క చేను కూడా క్రీస్తు యొద్దనుంచి శాషృగ్గ స్తుడనాటకు కోరియుంటిని 
గనుక మాంస ప్రకారముగా నాకు బంధువులైన సహోదరుల కొరకు నాకు బహు దుఃఖ 
మున్ను నా హృదయములో మానని బాధయున్ను వున్నవని నా మనస్సాఠీ కూడా నా 


24 


౧౮ 


3౧ 


3౨ 


Romans X. రోమా ౧౦ పర్వము. , 


పిలువబడుదురని "హూ పేయలోనున్ను పలుకుతు తెచ్చుటకు. 


న్నాడు. 
'సముదృముయొక్క_ యిసుకవలె విస్తారముగా వున్న 
ప్పటికిన్ని శేషమే రక్షీంచబడును యెందుకంశే 
తన మాట కొనసాగించి నీతి యందు దాని నిణకా 
యించును * యొెందుకంకు నిణ౯యించ బడిన 
మాట దేశము మోద ప్రభువు జరిగించునని ఇశ్రా 
యేలును గురించి కంఠమెత్తి చెప్పుతున్నాడు. 
మరిన్ని ఎషయా ముందుగా చెప్పిన (ప్రకారము 
సైన్యములయొక్క_ (ప్రభువు మనకు శేషము విత్తన 
ముగా వుండ నివ్వకపోతే సొదొమ వలె యుం 
దుము గొమొర్రను పోలి యుందుము. 

కాబట్టి మనము యేమందము యేమంే నీతిని 
వెతుకని అన్యజనులు నీతి పొందిరి అయితే అది 
విశ్వా సమునల్ల నైన నీతి. అయితే ఇశ్రాయేలు నీతి 
ఆక్టా ప్రమాణమును "వెతుకుతూ యింకా నీతి ఆజ్ఞా 


30 


(సృమాణమును పొందలేదు. యెందుకు. యందు 
కంక వారు విశ్వాసమునల్ల కాక ఆజ్ఞాప్రమా 


ణపు శ్రియలవల్లనైనట్టు వెతుకుతూఇదుగో నేను 
సీయోనులో ఆతంకపు రాతినిన్ని అడ్డపు బండ 
నున్ను చేస్తున్నాను. ఆయన యందు నమ్మికె వుంచే 
వాడెవడున్ను అవమానపరచబడడని (వ్రాయబడిన 
ప్రకారము వారు ఆ అభ్యంతరపు రాతిని తగిలిరి. 
౧౦ పర్వము. 

శీ సహోదరులారా ఇశ్రాయేలు క్రారకు నా 
హృదయముయొక్క_ అభిలాషయున్ను డేవుని నా 
ర్చిన నా య్రా ర్థనయున్న్ను వారి రక్షణ కొరకై 
౨ యున్నవి యెందుకంకే వారు దేవుని యందు ఆసక్తి 
గలవారని వారి కొరకు సాత్యమిస్తున్నాను అయి 

3 తే అది జ్ఞాన ప్రకారమైనది కాదు యెందుకంశే 
వారు దేవుని నీతిని యెరుగక తమ స్వనీతిని స్థా 
వీంచుటకు వెతికి దేవుని నీతికి లోబడి యుండ 
ఈ లేదు యెందుకంకే నమ్మే ప్రుతివానికిన్ని నీతి కలు 
గుటకు శ్రీస్త ఆజ్ఞాహ్రమాణముయొక్క_ అంతమై 
ఎందుకంటే మోశే--వీటిని చేసే మనుష్యుడు 
వీటివల్ల జీవించునని ఆజ్ఞా ప్రమాణము వల్లనైన నీతిని 


>? 


ఇఒ గూచిజా ద్రాస్తున్నాడు, అయితే విశ్వాసము వల్ల 


నైన నీతి యీలాగు చెప్పుతున్న దియెవడు ఆకా 


లేక-యెవడు అగాధములోకి దిగి 
వెళ్ళును అనగా క్రీస్తును చనిపోయిన వారిలోనుంచి 


మరిన్ని ఎషయా కూ డా--ఇశ్రాయేలు కుమాళ్లు | మీదికి తెచ్చుటకు అని నీ హృదయములో అను 


కొనవద్దు. అయితే అది యేమి “చెప్పుతున్న ది- 
వాక్యము నీకు సమోిపమై నీ సోటిలోనున్ను నీ 
హృదయములోనున్ను వున్నది అనగా మేము (ప్రక 
టించే విశ్వాస వాక్యము. అదేమంచే నీ సూటి 
తో యేసు ప్రభువని వప్పుకొని దేవుడు ఆయనను 
చనిపోయిన వారిలోనుంచి లేపినాడని నీ హృద 
యముతో నమ్మినట్టయితే రక్నీంచబడుదువు యెందు 
కంళే నీతి నిమిత్తము హృదయముతో నమ్మబడును 
రక్షణ నిమిత్తము నోటితో శవెప్పుకొన బడును 
యెందుకంకే-- అయన యందు నమ్లు'కె వుంచే వాడె 
వ్వడున్ను సిగ్గు పరచబడడని లేఖనము చెప్పుతున్నది 
యెందుకంకే యూదునికిన్ని "హెల్లేనీయునికిన్ని 
ఛేదము లేదు యొందుకంకే అందరి ప్రభువైన 
వుక్కడే తన్ను హ్ర్రాథికాంచే వారందరి యెడల 
ఐశ్వర్యనంతుడై యున్నాడు యెందుకంకేప్రభు 
యొక్క నామము పట్టి ప్రాథికాంచే వాడెవడో 
వాడు ర&ీంచబడును. 


టె 
వారు వినని వాని యేలాగు నమ్ముదురు. 
ప్రకొటించే వాడు లేకుంకే" యేలాగు విందురు. 
వారు సంపబడకపోతే యేలాగు ప్రకటింతురు. ఆ 
యకారము--సమా ధాన సువాతేకాను ప్రకటించి 
మంచి వాటి సువాతజూను ప్రకటించే వారి పాద 
ములు యెంత చక్క_నివై యున్ననని వ్రాయబడి 
యున్నది, 
అయినప్పటికిన్ని అందరు ఆ సువాత౯కు విఖే 
యులు కాలేదు యెందుకంకే ఎపషయా--ఓ ప్రభు 
వా మేము వినిపించినది యెవడు నమ్లెనని చెప్పు 
తున్నాడు. కాబట్టి విశ్వాసము వినిపించుటవల్ల 
నున్ను వినిపిందుట బేవుని మాటవల్లనున్ను కలు 
గును. అయితే చేను చెప్పేది యేమంకే నారు 
విన లేదా. అవునువారి శబ్దము భూమియం 
తటానున్ను నారి మాటలు భూమి అంతముల మ్య 
కున్న బయిలు వెళ్లెను. 
మరిన్ని నేను చెప్పేది యేనుంకే యిది ఇశ్రా 
మేలుకు తెలియ లేడా. మొదట మోళే--నేను 
జనము కాని వారినల్ల మికు ఆసక్తి కలుగ చేతును. 
అవివేక ప్రుజలవల్ల మికు కోపము తెప్పింతునని 


కాబటి వారు నమని వాని యేలాగు 
లు శీ 
తురు. 


ఆస 


ఛెకాం 


౭ 


౧౦ 


౧౧ 


౧-౨ 


౧౩ 


౧౮ 


౧౫ 


౧౬ 


౧౭ 


౧౮ 


Rian 


శమునకు యెక్కి_ వెళ్లును అనగా క్రీస్తును కిందికి | చెప్పుతున్నాడు. అయితే ఎషయా క్రైర్యపడి-- ౨౦ 


* లే 


న 


సం షేపించును. 


ERE 


Romans XL రోమా ( ౧౧  పర్పము. 


"నేను నన్ను వెతకని వారికి దొరికితిని నన్ను గురించి 
విచారించని వారికి ప్రత్యతుడనై యున్నానని 
౨౧ చెప్పుతున్నాడు, అయితే ఆయన ఇశ్రాయేలును 
గహార్చి--అవిధేయులైనటువంటిన్ని యెదురాజేటటు 
వంటిన్ని ప్రజలకు నేను రోజల్లా నా చేతులు 
వాపితినని చెప్పుతున్నాడు, 
౧౧ పర్వము. 
ఆలాగైతే చేను చెప్పేది యేమంజకే-ాదేవుడు 
తన ప్రజలను విసజికాంచెనా. ఆ వూహ కూడదు 
మస చేనున్ను అబ్రాహాము సంతతిలో 
నున్ను బెన్యామీను గో త్రములోనున్ను ఇశ్రాయే 
౨ లీయుడనై న. జేవుడు తాను మునుపు 
యొరిగిన తన ప్రజలను విసజికాంచ లేదు. లేఖ 
నము వీరీయారో యేమి చెప్పుతున్నదో మిరు 
3 యెరగరా యేలాగంళే-ఓ ప్రభువా నీ ప్రునక్త 
లను చంపిరి నీ బలిపీళఠములను విరగదీసీరి నేను 
వెక్కడ నే మిగిలితిని వారు నా ప్రాణము వెతుకు 
తున్నారని ఆయన ఇశ్రాయేలీయులకు విరోథము 
రీ గా దేవునితో విజ్ఞాపనము చేస్తున్నాడు. అయితే 
దేవోక్సి ఆయనతో యేమి ఇచెప్పుతున్నది--బాయ 
. లకు మోకాళ్లు నంచని యేడు వేల మనుష్యులను 
౫ మిగిలించుకొని యున్నాన నేది. కాబట్టి ఆలాగు 
యిప్పటి కాలమందున్ను కృపయొక్క_ యేర్పాటు 
౭. చొప్పున శేషము మిగిలి యున్నది. మరిన్ని అది 
కృపచేకనైతే యికను (క్రియలనల్ల కాదు * లేక 
పోతే కృప యికను కృప కాదు. అయితే 
క్రియల వల్లనెతే + యికను కృవకాదు లేకపోతే 
డ్రియ యికను శ్రియ కాదు. 
౭ ఆలాగాతే యేమి-ఇశ్రాయేలు డేని వెతుకు 
లా తున్నాడో అది నానికి దొరకలేదు అయితే యీ 
ర్నాశున వారికి దొరికెను. తక్కిన వారు అంధు 
లుగా చేయబడిరి, ఆప్రకారము--ఈ నేటి దిన 
ము మట్టుకు దేవుడు వారికి గాఢనిద్రగల ఆత్మను 
న్ను చూడని కన్నులనున్ను వినని చెవులనున్ను 
౯ యిచ్చి యున్నాడని వ్రాయబడి యున్నది, మ 
రిన్ని దావీదు--వారి భోజనపు బల్ల వారికి బోను 
గానున్ను చీక్కు_వలగానున్ను అధ్యంతేరము గాను 
౧౦న్ను ప్రతిఫలము గానున్ను వుండునుగాక. 
చూడనట్టు వారి కన్నులకు చీకటి చేయబడును 
వారి వీపును నిత్యమున్ను నంచునుని 
చెప్పుతున్నాడు. 


వారు 


గాక 


కాబట్టి చేను 'చెప్పే జేమంకే వారు పడే కొరకు ౧౧ 
అడ్డము తగిలెనా ఆ వూహ కూడదు. అయితే 
వారికి ఆసక్తి?! పుట్టించే కొరకు వారి తవ్పీతముర్ప 
వల్ల అన్య జనులకు రక్షణ వచ్చెను. అయితే వారి ౧౨ 
తప్పి తముర్ధి లోకముయొక్క__ భాగ్య మున్న వారు 
తగ్షిపోవుట అన్య జనులయొక్క_ భాగ్య మున్ను అ 
య్యుంయకే యెంతో అధికము గదా చారి పరిఫూ 
యెందుకంశు సేను అన్య జనులయొక్క_ ౧౩ 
అపొస్తలుడ్ననె యున్నాను గనుక అన్య జను లైన ౧౮ 
మితో మాట్లాడుతున్నాను యే విధము చేతనైనా 
నార్తక్త || సంబంధులకు ఆస్తక్తి 1 కలుగచేసి వారిలో 
కొందరిని రక్నీంచే నిమిత్తము నా వుద్యోగము ఘన 
పరుస్తున్నాను యెందుకంకే వారిని విసర్జించుట ౧౫ 
లోకమును సమాధానపరచడమెతే వారిని చేచుకా 
కొనుట యేమిటి--చనిపోయిన వారిలోనుంచి జీవ 
ము కాదా, 

మరిన్ని మొదటి పంట పరిశుద్ధమైనవైలే ఆ ౧౬ 
ముద్దయున్ను వేరు పరిశుద్ధ మైతే కొన్తులున్ను ఆలా 
టి వే. అయితే ఆ కొమ్మలలోే కొన్ని విరవబడిన ౧౭ 
ప్వుడు అడవి ఒలీవ చెట్టుగా నున్న నీవు వాటిలో 
అంటు కట్టబడి వాటితో ఒలీవ చెట్టుయొక్క_ 
జేరులోనున్ను రనములోనున్న్న పాలు పొందినట్టు 
యితే ఆ కొవులకు విరోధముగా వుత్సహించకు ౧౮ 
ము. నీవు 'వుక్సహించినట్టయితే నీవ వేరును 
కాదు గాని వేరు నిన్ను భరిస్తున్నది. 
చేను అంటుకట్టబడే 


ణకాత, 


కాబట్టి ౧౯ 
కొరకు ఆ కొమ్మలు విరున 
బడొనని ఇెప్పుదువు. అవి అవిశ్వా సమువల్ల విరు ౨౦ 
వబడెను. నీవు విశ్వాసమువల్ల నిలిచి యున్నాను. 
గర్వించక భయపడుము యెందుకంకే బేవుడు ౨౧ 
సహజమైన కొమ్మలను విడువక పోతే నెక వేళ 
నిన్ను కూడా విడువడేమో, 

కాబట్టి బేవుని దయనున్ను కాఠిన్యమునున్ను _౨౨ 
చూడు--పడీన వారి మిద 'కాఠిన్యమున్ను నీవు ఆ 
దయలో నిలిచి యుంకే నీ మిద దయయున్ను-ా 
లేకపోతే నీవున్ను నరికివేయబడుదువు. వారు ౨౩ 
న్ను అవిశ్వాసములో నిలునకపోతే అంటుకట్టబ 
డుదురు యెందుకంకు బేవుడు వారిని మల్లీ అంటు 
కట్టుటకు శక్తిగల వాడు యెందుకంశే నీవు స్వభా ౨౪౮ 
నమునల్ల అడవిచైన ఒలీవ చెట్టునుంచి కోయబడి 
స్వఫావ విరోధముగా ఆ మంచి ఒలీవ చెట్టున 
అంటుకట్టబడినట్టయితే స్వాభావికమైన వీరు మరి 


* లేక్క పని జీతముకాదు. 


+ 


1 లేక, 
కి తేక్క వారు తప్పిపోవుట. 


పని జీతమైతే, 1 లేక్క అత్యాళ, 
|| గ్రేకులో, మాంసము. 


౧౮౭ 


ees xml. రోమా ( ౧_9౨ 5 పర్వము... 


యెంత నిశ్చయముగా తమ స్వంతమైన ఒలీవ 
చెట్టున అంటుకట్టబడుదురు. 
ఎందుకంటే సెహూదరులారా మో దృష్టికి 
మోసే బుద్ధిమంతులై యుండనట్టు మారు యీ మ 
మకాము యెరగక వుండుటకు నాకు మనస్సు లేదు 
రఘేమం"కే అన్యజనుల పరివూణజాత చేశే పర్యంత 
| మున్ను అంధత్వము* ఇశ్రాయేలుకు కొంత వహ్‌ 
౨౭. కు సంభవించెను. అప్పుడు --వుద్ధారకుడు సీ 
| నులోనుంచి Es యాకోబుయొస్త్‌నుంచి ము 
| ౨౭ తను నివారణ చేసు మరిన్ని Em వారి షూ! 
పములను సపరిహరించిన mre నాతో వారికి కలిగే 
నిబంధన యిదే అని వొ, యబడిన (ప్రకారము 
(౨౮ ఇస్రాాయేలంతా ప రక్షీంచబడును. సు 
వాతకా విషయమై వారు మీ నిమిత్తము శతు,వులై | 
| యున్నారు అయితే యేర్పాటు విషయ మై పితృల 
౨౫౯ నిమిత్తము ప్రీయులై యున్నారు యెందుకంకే 
బేవుని కృపావరములున్ను ఆయన సిలుపున్ను తిరిగీ 


౨౫4 


ప్పుడు దేవునికి అవిధేయులై యిప్పుడు వీరి అవి 
3౧ "ధేయతనల్ల యేలాగు కరుణించబడితిరో ఆలాగే 
వారున్ను కరుణించబడే కొరకు మో కరుణవల్ల 
3౨ రున్ను యిప్పుడు అవిభధేయులై యున్నారు యెం 
దుకంకే బేవుడు అందరి యందు కరుణించే కొరకు 
అందరినిన్ని అవిభేయతలోే మూసీ యున్నాడు. 
ఓహో. దేవుని బుద్ధి జ్షైనముల ఐశ్వర్యము 
యొక్క లోతు! ఆయన న్యాయపు తీప్రకాలు యెం 
తో అనోచరముగా వున్నవి! ఆయన మాగకాములు 
కరో తరుచుటకు అళక్యముగా వున్నవి యెందుకంకే 
ప్రభువుయొక్క మనస్సును యొరిగిన వాడు యెవ 
3౫౭ డు ఆయనకు ఆలోచనకతజా యెవడు. ఆయనకు 
ముందుగా యిచ్చి ప్రతిఫలము పొందేవాడు యె 
3౬_ వడు యొందుకంకే ఆయన వల్లనున్ను ఆయన 
ద్వారానున్ను ఆయన నిమిత్తమున్ను సవముస్టమున్ను 
వున్న ది--ఆయనకు యొప్పటికిన్ని మహిమ కలుగు 
నుగాక. ఆమేన్‌. 
౧౨ పర్వము. 
కాబట్టి సహూదరులారా మో శరీరములను | 
. పరిశుద్ద మైనటువంటిన్ని డేవునికి అనుకూలమెనటు 
వంటిన్ని జీవము గల బలిగా సమపిళాంచ వలె 
నని మిమ్మును 'బేనుని వాత్సల్య మువల్ల బతిమాలుకొం 
౨ టున్నాను-అదే మో వివేకమైన ఆరాధన, ఈ 
లోక మర్యాదను అనుసరించక మంచిదిన్ని అను 


చా 


33 


30 పచ్చుకొనబడవు యెందుకంకు మోరున్ను చక | 


కూలమైనదిన్ని పరిఫూర్లమైనదిన్నైనది యేదో ఆ 
జేవ్రని యిష్ట్రమును పరీత్షీంచ కొరకు మీ మనస్సు 
| నూతేనపడుటవల్ల రూపాంతరులై యుండండి. 

ఎందుకంకే (తన్ను) యెంచుకొన తగిన డాని 3 
కంకే యెక్కువగా యెంచుకొనక బేవుడు చె 
కొ_క్క_నికి విశ్వాస విభాగము విభాగించిన త 
కారము స్వస్సబుద్లి కలుగుటకు యొంచుకొన వలె 
నని నాకు యివ్వబడిన కృపవల్ల మీలో వున్న 
ప్రతి మనుష్యునితోనున్ను చెప్పుతున్నాను యెం ర 
Bee వక్క శరీరములో మనకు అనేకమైన 
| అవయవములు వుండిన్ని ఆ యవయవములన్ని టి 
| కిన్ని న్రక్క_ లే పని యేలాగు వుండదో ఆలాగే ౫ 
అశేకులమైన మనము శ్రీ స్తులోే యేక ళరీరముగా 
వుండి వుకనికి వెకడు లు యున్నా 
ము. అయితే మనకు యివ్వబడిన కృపచొప్పున ౬ 
| భేదముగా వున్న వరములు పొంది యున్నాము, 
వ వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ౭ 
నున్ను సేవయై తే సేవలోనున్ను వుపదేళకుడైతే వుప ౮ 
చేళములోనున్ను బోధకు డైతే బోధలోనున్ను థర 
ము? చేసే వాడైతే నిష్కపటముతోనున్ను అధికా 
రియైతే జాగ్రతతోనున్ను కరుణించేవాడైతే సం 
తోవముతోనున్ను వుండ వలెను. 

యేను నిష్కపటముగా వుండనిమ్మ చెడ్డదాని ౯ 
యందు అస ఏహ్య పడి మంచిడాని "తత్తి ర 
డండి. సహోదర గ్రేవతో వైకని యందు ౧౮ 
న్రైకడు వాత్సల్యము గలవానై ఫఘునత్‌ యందు చే 
కనికంశే వ్రైకని హెచ్చించండి. కదలిక యందు ౧౧ 
మందులు కాక ఆళ్ళ యందు తీవరసడి (ప ప్రభువును 
సేవించండి. నిరీజ్షేణ యందు సంతోషి స్తూ శ్రాను ౧౫౨ | 
యందు నిళ్చలులై యుంటూ ,పౌా,రన యందు నిల 


CI 
కడగా వుండండి. పరిశుద్ధుల అవసరముల యందు ౧౩ 
సహాయము చేస్తూ ఆతిథ్యము 


శ్రద్ధగా చేయండి. 
మిమును పొంసపరిచే వారిని దీవించండి--దీవిం ౧౪ 
శీ | 
చండిగాని ళపించకండి. సంతోషించే వారితో ౧౫ | 
| సంతోషించండి యేజ్చేవారితో యేడ్వండి. చ ౧౬ 
(కని యెడల వైకడు యేకమనస్కులై యుండండి. 
గొప్ప వాటి యందు మనస్కరించక దీనులతో 
పొందు చేయండి. మోకు మోరే బుద్ధిమంతులమని 
అనుకొన వద్దు. కీడుకు ప్రతికీడు యెవనికిన్ని ౧౭ 
చేయవద్దు. మనుషమ్యులందరి దృష్టికి యోగ్య మైన 
వాటిని గూర్చి ముందుగా సిద్ధపడండి. ళక్య ౧౮ 
మైతే సమస్త మనుష్యులతో మివల్లనైనంత మట్టుకు 


* లేక్క కాఠిన్యము. 1 లేక, పంచి పెస్సై. శర్రైకలో కొంచుపోబడండి. 


OTT 


CIE 


Romans ఎమ్‌ XIV. రోమా ౧3, ౧ పర్వము. 


సమాధానముగా వుండండి, ప్రియులారా మికు 
మోరే న్యాయము తీర్చుకొనక నగృతకు స్థలమి 
వ్వండి యెందుకంశేన్యాయము తీర్చుట నాడే 
ను ప్రతిఫలము యిత్తునని ప్రభువు ఇప్పుతున్నా 
డని (వ్రాయబడియున్నది. కాబట్టి నీ శత్రువు 
ఆకలిగొన్నట్టయితే అకనికి ఆహారము “పెట్టుము, 
అతడు దప్పిగొన్నట్రయితే అతనికి దాహమిమ్మ 
యెందుకంకే యీలాగు చేసి అతని తల మోద 
నిప్పుల కుప్ప వేతువు. కీడువల్ల జయించబడక 
కీడును మేలువల్ల జయించుము. 
౧౩ పర్వము. 
యతి మనుష్యుడున్ను* మై అధికారులకు లో 
బడ వలెను యొందుకంశే దేవుని వల్లనేగాని యే 
అధికారమున్ను లేదు. వున్న అధికారములు దేవు 
నిచేత నియమించబడి యున్నవి. కాబట్టి ఆ 
యధికారముకు యొదిరించే వాడు చేవుని నియ 
మమునకు యెదిరిస్తున్నాడు యొదిరించేవారు తమకు 
3 శిమూవిధిని తెచ్చుకొందురు యొందుకంకే యేలే 
వారు చెడ్డ కార్యములశే గాని మంచి కార్యములకు 
ఛయంకరులు కారు. నీవు యీ అధికారమునకో 
భయపడక వుండ కోరితివా మంచిదాని చేయుము 
ఈ అప్పుడు దానివల్ల మెప్పు పొందుదువు యొందుకం 
"పే నీ మేలు కొరకు ఆయన డేవుని నేవకుడై యు 
న్నాడు. అయితే నీవు వెడ్డదాని చేస్తే భయప 
డుము యెందుకంకే ఆయన ఖడ్షమును వూరికె 
వహించడు. యెందుకంకు ఆయన బేవుని సేవకుడు 
న్ను చెడ్డదాని చేసే వానికి శికావిధి? కొరకు న్యా 
యముతీర్చే వాడునైషాయున్నాడు, 
కాబట్టి శి భయమునల్ల[ మాత్ర తృమే కాకుండా 
మనస్సాత్నీ వల్లనున్ను మీరు అగక్య యా లోబడి 
౭౬. యుండవలెను రెందుకంశు యిందువల్ల మోరు 
పన్ను కూడా యిస్తున్నారు యెొందుకంశు వారు 
చేవుని సేవకులై యుండి యెప్పుడున్ను దీని నిమి 
౭ త్రమే పని చేస్తున్నారు. కాబట్టి యెవనికి పన్నో 
నానికి పన్నున్ను యొవనికి సుంకమో వానికి సుం 
కమున్ను యొవనికి భయమో వానికి భయమున్ను 
యెవనికి సునమో వానికి ఫఘునమున్ను యిచ్చి అంద 
౮ా రికిన్ని వారివారి బుణములను తీర్చండి. కని 
వుకడు _ప్కేమించుట గాక మరి యేమిన్ని యెవని 
కిన్ని అచ్చి యుండ వద్దు యెందుకంశే అన్యుని 
డేమించే వాడు అజ్ఞా ప్ర ప,మాణము నెరవేర్చియు 
౯- న్నాడు యెందుకంకే-వ్యభిచరించ వద్దు న నవత 


xX 


| యిప్పుడు సమీపముగా వున్నది. 


చేయవద్దు దొంగిల వద్దు అబద్ధపు సాత్యుమివ్వ 
వద్దు ఆ ౦చ వద్దు అశేదిన్ని మరి యే అన 
ర. అదిన్ని-నీ వల నీ పొరుగు వాని గ్రే 
మించ నలెననే మాటలో సంకేసముగా యిమిడి 
యున్నవి. (ప్రేమ పొరుగువానికి హాని చేయదు ౧౦ 
గనుక డేను ఆజ్ఞా ప్రమాణముయొక్క_ సంపూ 
తి౯లాయై యున్నది. 

మరిన్ని మనము నిద్ర మేలుకొనే వేళ అయిన ౧౧ 
దని సమయమును తెలుసుకొని ఆలాగు (చేయండి) 
యెందుకంకే మనము నమ్మినప్పటికంశు మన రక్షణ 
బాలా రాత్రి ౧౨ 
గడిచి పగలు సమోపించెను. అందు చేతను మన 
ము -వీకోటి పనులు వదులుకొని వెలుగుయొక్క 
ఆయుధములను ధరించుకొందము. సందడియైనా ౧౩ 
మత్తయి నా 'లేకనున్ను కామవిలాసములైనా పోకిరి 
తనములైనా లేకనున్ను జగడమెనా మత్సరమైనా 
లేకనున్ను పగటి యందు వున్నట్టు యుక్తముగా 
నడుచు కొందము. అయితే మిరు ప్రభువైన ౧౮ 
యేసు (క్రీస్తును ధరించుకొని మాంసమును గూర్చి 
దాని ఆళలకొరకు ముందు విచారించుకొనకండి, 

౧౪ పర్వము. 

విశ్వాసమందు బలము లేనివాని ేర్చుకొనండి ౧ 
అయితే తలంపుల విషయమై తీర్చు చేయుటకు 
కాదు యెొందుకంకే వైకడు సమస్తమున్ను తిన ౨ 
వచ్చునని నమ్ముతున్నాడు అయితే బలహీనుడు కూర 
లనే తినును. తినేవాడు తినని వాని కొద్దిపరచ 3 
కూడదు. తిననివాడు తినేవానికి తీర్చుచేయ? 
కూడదు యెందుకంకే బేవుడు అతని చేర్చుకొ-నెను. 
అన్యుని సేవకునికి తీర్పుచేయుటకు నీవు యెవడవు. ఈ 
అతడు తేన స్వంత యజమానుని కొరకు నిలుచును 
లేక పడును. అయితే అతడు నిలుచును యెందు 
కంటే దేవుడు అతని నిలువ బెట్టుటకు శక్తి గలవాడు. 

వుకడు నెక దినము కంటే మరియొక దినమును ౫ 
గొప్పగా మయొంచును. మరియొకడు ప్రతి దిన 
మున్ను (వైక్క_లాగే యెంచును. ప్రతివాడున్ను 
తేన స్వంత మనస్సులో రూఢిపరుచుకొన వలెను. 
దినమును లక్ష్య పెక్ట్రేవాడు ప్రభువు కొరకు డాని ౬ 
లక్ష్య పెట్టును. ' దినమును లక్ష్య పెట్టని వాడు 
ప్రభువు కొరకు దాని నిర్గక్యు పెట్టును. తినేవాడు 
ప్రభువు కొరకు తినును యెందుకంకు అతడు 
'జేవుని స్తుతించును తినని వాడు ప్రభువు కొరకు 
తినక మాని దేవుని స్తుతించును యెందుకంకే మన ౭ 


* గ్ర్రైకలో, జీవము... 1 గ్రోకులో, వుగర్పతవల్ల. 


లేక, దోషియని యెంచ. క్ర లేక, విషయమై. 


౧౮౯ 


190 


Romans XV. రోమా ౧౫ పర్వము, 


రాలో యెవడున్ను తన కొరకు జీవించడు--యొవ్వ 
డున్ను తన కొరకు చావడు యెందుకంయటే మనము 
జీవించినా ప్రభువు కొరకే జీవింతుము చనిపో 
యినా ప్రభువు కొరకే చనిపోదుము, కాబటి 
మనము జీవించినా చనిపోయినా (ప్రభువు వారమై 
౯యున్నాము యెందుకంకు శ్రీస్తు చనిపోయిన వారి 
కిన్ని జీవించిన వారికిన్ని ప్రభువై యుండుటకు 
యిందు నిమిత్తము చనిపోయి లేచి తిరిగీ జీవించెను. 
అయితే నీవు యెందుకు నీ సహోదరునికి తీర్పు 
చేస్తున్నావు. లేక నీవు యెందుకు నీ సహోద 
రుని కొద్దిపరుస్తున్నావు యెొందుకంశు మనమంద 
రమున్ను | క్రీస్తుయొక్క_ న్యాయపీఠము యెదుట 
౧౧ నిలువ వలెను యెందుకంకేాప్రతి మోకాలున్ను 
నాకు వంగును ప్రతి వాళు. ఆపకు దేవునికి 
నెప్పుకొనును నా a తోడే అని ప్రభును 


౧౦ 


౧౨ వెప్పుతున్నాడని వ్రాయబడి యున్నది గనుక మన, 


లో ప్రతివాడున్ను తన్ను గురించే దేవునికి ప్రుతు 
_త్తరమివ్వ వలెను. 

కాబట్టి నమునము యికమోదట స్పైకనికి నుకడు 
తీర్చు చేయక వుందము అయితే ముఖ్యముగా సహో 
దరునికి అభ్యంతరమైనా అడ్డమైనా చేనేది యేది 
౧౯౪ న్ని వేయ కూడదని సాయం కొనండి. వది 

న్ని సహజమునల్ల అపవిత్రము కాదని "నేను ప్రభు 

వైన యేసునల్ల తెలుసుకొని రూఢిగా నమ్హుతు 
అయితే యేదైనా అపవిత్రమని యెంచు 


స్ట్‌ 


౧౩ 


కొనే వానికి అది అపవి త్రమే యొందుకంటే నీ, 


౧౫ సహాదరుడు నీ ప దుఃఖపడినట్టయి తే 
యిప్పుడు నీవు యాను చొప్పున sss 
న్నాను కావు. యెవని కొరకు క్రీస్తు చనిపో 
౧౬ యెనూ వాని నీ భోజనమునల్ల చెరపవద్దు. కాబట్టి 
మో మేలు దూషించబడనివ్వకండి యెందుకంశు 
దేవుని రాజ్యము భోజనమున్ను పానమున్ను కాదు 
౧౭ గాని నీతిన్ని సమాధానమున్ను పరిశుద్దాత్తలోే సం 
౧౮ తోషమున్ను అయ్యున్నది యెందుకరశు శ్రీస్తుకు 
లోబడి వీటి యందు సేవ చేసే వాడు 'జస్పనికి 
యిష్షుడై మనుష్యుల సరీక్నకు నిలుచును, 
వాటినిన్ని అన్యోన్య మైన 
'కేమాభివృద్ది కలుగచేసే వాటినిన్ని అనుసరింతము. 
౨౦ భోజనము కొరకు దేవుని కార్యము విరగదియ్య 
కండి. అన్ని వస్తువులు శుద్ధిగా వున్నవి. 
నప్పటికిన్ని అభ్యంతరము వచ్చేలాగున భుజించే 
౨౧ వానికి చెడ్డది. మాంసభోజనమే గానీ దామూ 
రసపానమే గానీ నీ సహూదరునికి అడ్డ మైనా 
ఆతంకమెనా బలహీనతమైనా కలుగ చేసేది యేదో 


౧౯ కాబట్టి సమాధానపు 


అయి 


wa 


సు 


అది మాని వేయుట మంచిది. నీకు యీ విశ్వా ౨౨ 
సము కలదు. సరి అది బేవుని యెదుట నీ నిమి 
క్షమ కలుగనిమ్ము యెవడు తాను పరీక్షించి తీర్చు 
చేసే దాని విషయమై తన్ను దోషిగా యొంచుకొ 
నడో చాడు భాగ్యవంతుడు. అయితే అనుమా ౨౩ 
నించే వాడు తిన్నట్లయితే అది విశ్వా సమూల మైనది 
కాదు గనుక అతడు దోషియని తీర్చబడును. 
మరిన్ని విశ్వాస మూలము కానిది యేదో అది 
పాప మై యున్నది, 
౧౫ పర్వము. 

అయితే బలవంతులమైన మనలను మనమే సం౧ 
తోష పరుచుకొనక బలహీనుల దౌర్చల్యములను 
సహించ తగును. మనలో ప్రతివాడున్ను వేమాఖి ౨ 
వృద్ధి నిమిత్తము మంచి దాని విషయమై తన పొరుగు 
ము. సంతోపపరుచుదము యొందుకంకే శ్రీన్తు 3 
తన్ను తానే సంతోషపరుచుకొన లేదే అయితే 
నిన్ను నిందించేవారి నిందలు నా మోద సడెనని 
వాయబడిన ప్రకారము జరిగెను యొందుకంకే ర 
యేవి పూర్వమందు వ్రాయబడెసో అవి వ్రూర్చు 
నల్లనున్ను లేఖనముల సుబోధవల్లనున్ను మనకు నిరీ 
క్షణ కలుగుటకు మన వుపదేశము కొరకు చా 
యబడెను. మిరు చెక్క మనస్సుతోనున్ను ౫ 
వక్క మోటితోనున్ను మన ప్రభువైన యేసు ౬. 
శ్రీస్తుయొక్క_. తండ్రియైన మన దేవుని మహిమ 
పరిచేటందుకు (క్రీస్తు యేసు చిత్త ప్రకారము 
మిరు నకనితో వెకడు యేకీఛవించేటట్టు వూ 
ర్పున్ను సుబోధయున్ను యిచ్చే దేవుడు మికు 
దయచేసునుగాక, అందుచేతను బేవుని మహిమ ౭ 
కొరకు క్రీస్తున్ను మనలను చేచుకాకొనిన ప్రకార 
ము మిరు వ్రైకని న్ఫైకడు చేర్చుకొనండి యెందు ౮ 
కంశే చేను చెప్పేదేమంకే పిత్ళలకు చేయబడిన 
వాగ్ద త్తీములను స్టిరపరుచుటకున్ను దేవుని సత్యము ౯ 
కొరకు యేను క్రీస్తు సున్నతియొక్క_ సేవకుడై యుం 
డెను గాని అన్యజనులు కృప నిమిత్తము శన్సుని 
మహిమ. పరుచుటకున్ను (వచ్చెను) ఆ ప్రకార 
'మే--ఇందు నిమిత్తము నిన్ను గూర్చి అన్య జనులలో 
న్రప్పుకొందును నీ నామమును గూర్చి కీర్తన పా 
డుదునని వ్రాయబడి యున్నది. మరిన్ని ఆయన ౧౦ 
చెప్పుతున్న చేమంకేఓ అన్య జనులారా ఆయన 
ప్రజలతో ఆనందించండి. మరిన్ని సమస్తమైన ౧౧ 


అన్యజనులారా ప్రభువును కొనియాడండి. ఓ 
సకల బేళస్లులారా ఆయనను స్తుతించండి. మరి ౧౨ 


థి 
న్ని ఎహణయా వెప్పుతున్నాడు--యెపస్రై యొక్క 
వేరు అనగా అన్య జనులను యేలుటకు లేచేవాడు 


౧౯౦ 


| 
1 
! 


| 


Romans XVI. రోమా ౧౬. పర్వము. 


191 


పుట్టును ఆయన యందు అన్యజనులు నిరీక్షీంతురు. 
౧౩ అయిశే పరిశుద్ధాక్షయి క్క_ బలముచేత మిరు నిరీ 
క్షణయందు విస్తరించే నిమిత్తము నమ్ముటవల్ల సమస్త 
సంతోషముతో నున్ను. “కేమముతోనున్ను నిరీక్షణ 
జేవుడు మిమ్మును నింపును గాక. 
అయితే నా సెహూదరులారా మోరున్ను మం 
చితనముతో నిండుకొని సమస్త జ్ఞానము చేత నింప 
బడి వకనికి వైకడు బుద్ధి చెప్పుటకు శక్తి గలవా 
రని నేనున్న మిమ్మును గురించి నమ్ముకొంటున్నా 
౧౫ ను. అయినప్పటికిన్ని సహోదరులారా అన్యజ 
నులనే సమర్పణ పరిశుద్దాతవల్ల పరికుద్దపరచబడి 
ధరా థి 
౧౬. అనుకూలముయే కొరకు "నేను బేవుని సువాతక౯ా 
విషయ మై యాజకత్వము జరిగిన్లూ అన్యజనుల 
నిమిత్తము యేసు ,క్రీస్తుయొక్క_ సేవకుడనై యుండు 
టకు దేవునిచేత నాకు యివ్వుబడిన కృపవల్ల మోకు 
జ్ఞాపకము చేయుటకు కొన్ని చోట్లను యెక్కు_వగా 
౧౭ తెగించి మోకు వ్రాసియున్నాను. కాబట్టి డేవ్రని 
సంబంధమైన వాటి విషయమై యేసు క్రీస్తు యందు 
వుత్సహించుటకు నాకు కారణముకలదు యెందు 
కంశే వాక్ళ్టిమందున్ను క్రియయందున్ను అన్యజ 
నుల విధేయత నిమిత్తము గురుతుల బలము వల్లను 
న్ను అద్నుతేముల బలము వల్లనున్ను పరిశుద్ధాత్తే 
బలము వల్లనున్ను (క్రీస్తు (నా చేత చేయించిన వా 
టినసే గాని నా వేత చేయించకుండిన వాటిలో 
చేని గురించిన్ని మాట్లాడ తెగించను. అది గనుక 
"నేను యెళూళలేము మొదలుకొని ఇల్లురికు పర్యం 
తమున్ను చుట్టూవున్న ప్రాంతముల యందు క్రీస్తు 
ప్రకటన నెరవేర్చితిని. అయితే నేను 
మరియొకని పునాది మిద కట్టక వుండే కొరకు 
శ్రీస్తు నామము తెలియబడిన చోట్లను కాదు అయి 
తే.__ఆయనను గురించి యెవరికి సమాభారము 
వెస్పబడ లేదో చారు చూతురు వినని వారు 
గ్రహిందుకొందురని ఛ్రాాయబడినప్రు ఏవ,కారము సు 
వాతీకాను గ్రుకటించుటకు ఆసక్తితో ప ప్రయత్నము 
ఈ హేతువు చేతను నేను మో యొద్దికి రాకుం 
డా అేక పర్యాయములు ఆతంకపరచబడితిని. 
అయితే యీ హా ంతములయందు యికమోదట 
నాకు స్లలము లేదు గనుక అనేకమైన సంవల్సోర 
ములనుంచి మో యొద్దికి రావలెనని మిక్కిలీ అెపేక్న 
కలిగినందున నేను "న్నానియలోేకి వెళ్లేటప్పుడు 
౨౪ మో యొద్దికి వత్తును యెందుకంకే ప్రయాణములో 
మిమ్మును “చూచుటకున్ను మొదట “మా సహవాస 


౧రో 


౧౮ 


సువాతేకా 


౨౩ 


వల్ల అక్కడికి సాగనంపించబడుటకున్ను నిరీత్షీస్తు 
అయితే యిప్పుడు పరిశుద్ధుల కొరకు ౨౫ 
వ్రైక పని మొద యెరూళలేముకు వెళ్ళుతున్నాను 
యెందుకంకే యొరూళలేములో వున్న పరిశుద్ధుల ౨౬ 
లో వీదలైన వారి నిమిత్తము మకెదొనియ లూ 
యియ దేళస్థులు యిష్టము వచ్చి వక చందా చేసి 
యున్నారు, అవును వారికి యిష్టమే యొందు ౨౭ 
కంట్‌ వీరు వారికి బుణస్థ్యులె యున్నారు యెందు 
కం అన్యజనులు వారి ఆక్త సంబంధమైన వాటి 
లో పాలు పొందినట్టయితే శరీర సంబంధమైన 
వాటి విషయమై వారికి సహాయము చేయతగును. 
కాబట్టి చేను యీ పని "నెరవేర్చి యా ఫలము ౨౮ 
వారికి ముద్రవేసి మీ వైపుగా స్పానియకు ప్రయా 
ణము చేతును. మరిన్ని నేను మో యొద్దికి వచ్చి ౨౯ 
్రీన్తు సువార్హయొక్క_ ఆశీర్వాద పరిపూణకాతతో 
వత్తునని యెరుగుదును, 

మరిన్ని సహూదరులారా నేను యూదయ 50- 
లో అవిజేయులనుంచి తప్పించబడే నిమిత్తమున్ను 
మయెరూళలేము కొరకైన నా సేన ఆ పరిళుద్దులకు 39 
అనుకూలమయేటందుకున్ను చేను దేనుని చిత్తము 
వల్ల సంతోపముతో మో యొద్దికి వచ్చి మి మధ్య 
ను విర్రమించేటందుకున్ను 'మోరు నా. కొరకు 
డేవుని గురించి ప్రా ప్రాథక౯ానల యందు నాతోకూడా 

ప్రయత్నము చేయ వలెనని మన ప్రభువైన యేను 
క్రీస్తు నిమిత్తమున్ను ఆత్తయొక్క_ ప్రేవు నిమిత్తము 
న్ను మిమ్మును బతిమాలుకొంటున్నాను, సమా 33 
ధానముయొక్క_ జేవుడు మో అందరికి తోడై యుం 
డును గాక. ఆమేన్‌. 

౧౭౬ పర్వము. 

శంశ్రైెమయైలో వున్న సంఘపు పరిచారకురా ౧-౨ 
లైన ఫీజీ అనే మన సహూదరిని మిరు సరిళు 
ద్ధులకు తగినట్టుగా ప్రుభువులో చేర్చుకొని యే 
పనిలోనైనా ఆమెకు మో వల్ల సహాయము కాన 
అసీయుంజకే ఆమెకు సహాయము చేసే కొరకు 
ఆమెను మోకు సిఫారసు చేస్తున్నాను యెందుకం 
శే ఆమె అ నేకలకున్ను నాకున్ను సహాయకురాలై 
యుండెను, 

శ్రీస్తు యేసు యందు నాతోటి పనివానైన 3-6 
వి వీస్క్‌ల్లనున్ను అకులనున్ను వారి యింట్లో వున్న 
సంఘమునున్ను కౌగిలించండి వీరు నా ప్రాణము 
కొరకు తను మెడలను వంచుకొనిరి, నేను మా 
త్రమే కాదు అన్యజనుల సంఘములన్నిన్ని వీరిని 
స్తోత్రము చేస్తున్నవి. అఖాయియలో శ్రీన్తుకు ౫ 


ము వ్ల కొంతమట్టుకు కృషి పిపొందినట్టయి తే మో; తః గ్‌ గకుసంమై యున్న నా ప్రై ప్రియుడైన ఎ పెనెతును 


192 Romans XVL రోమా ౧౬ పర్వము. 
౬ కొాగిలించండి. మన కొరకు బహు ప్రయాస కొలువక నయ మైన మాటల* వల్లనున్ను యిచ్చక 


పడిన మరియను కౌెగిలించండి, నా బంధువులు 
న్ను నాతో కూడా ఖయిడీలున్న్నాన అంద్రొనీకు 
౭నున్ను యూనియనున్ను కౌగిలించండి. వీరు 
అపొస్తలులలో ప్రనిద్ధికెక్కి_రి, నాకంకు ముం 
రాదుగా డశ్రీస్తు యందు వుండిరి, (ప్రభువు యందు 
౯ నా ప్రియుడైన అంప్లియను కౌగిలించండి. క్రీస్తు 
యందు నాతోటి పనివా డైన ఊబాకానునున్ను నా 
౧౦ ప్రియుడైన _స్పఖునున్ను కౌగిలించండి. క్రీస్తు 
యందు పరీశక్నీంచబడిన అపెల్లీను కౌగిలించండి అరి 
౧౧ స్తొబూలు యింటి వారిని కౌగిలించండి. నాబం 
ధువైన హేరోదియోనును కౌగిలించండి.  నర్కి_ 
స్సు యింటి వారిలో ప్రభువు యందున్న వారిని 
౧౨ కౌగిలించండి. ప్రభువు యందు ప్రయాసపడే 
ఈు/మైసనున్ను తుఫోసనున్ను కాగిలించండి. 
ప్రియురాలైన కాగిలించండి,. ఆమె 
౧౩ ప్రభువు యందు బహు ప్రయాసపడెను ప్రభువు 
యందు యేర్పరచబడిన రూఫునున్ను అతని తల్లి 
నిన్ని నా తల్లినిన్ని కాగి లించండి. 


'పెర్ఫిని 


౧౪ _ అసుంక్రితునున్ను ప్లెగోనునున్ను పం 
నున్ను పత్రా,బనున్ను హాశ్షేనున్ను వారితో వున్న 
౧౫ సహోాదరులనున్ను కాగిలించండి. ఫీలాలాగు 
నున్ను యూూలియనున్ను చసేశైనిన్ని యితని సహా 
దరినిన్ని ఒలుంపనున్ను వారితో నున్న పరికుద్దులం 
౧౬ దరినిన్ని కాగిలించండి, పరిశుద్ధమైన ముద్దుతో 
న్రైకని నకడు కాగిలించండి | కృీన్తుయొక్క_ సంధు 
ములన్నిన్ని మిమ్మును కౌగిలించును. 
౧౭ మరిన్ని సహోదరులారా మిరు "నేర్చుకొన్న 
బోధకు విరోధముగా భేదములనున్ను అడ్డములను 
న్ను కలుగచేసే వారిని గుర్తెరిగి వారిని విడిచి 
౧౮ పెట్టండి యెందుకంకే అటువంటి వారు తమ 


కడుపునే గాని మన ప్రభువైన యేసు క్రీస్తును 


ములవల్లనున్ను నిష్క_సటులయొక్క_ మనస్సులను 

యm 

మోసపరుచుదురు యెందుకంకే మి విధేయత అం 

దరికిన్ని ప్రచురమైనది. కాబటి చేను మిమును 
రూ తు శే 

గరించి సంతోషిస్తున్నాను. అయితే మంచి దాని 

విషయ మై మోరు బుద్ధిమంతు లై ఇెడ్డడాని విషయ మై 


౧౯ 


నిష్క_పటులై యుండ వలెనని కోరుతున్నాను. 
సమాధానపు దేవుడు శీఘ్రముగా సైతానును మో 
పాదములకింద చితక తొక్కి_ంచును. మన ప్రభు 
వైన యేను ,క్రీస్తుయొక్క_ కృప మికు కలుగును 
గాక. ఆమేన్‌, 

నా తోటి పనివాడైన తీమొణథెయున్న 
బంధువులైన లూకియు యాసోను సోసిప తెరు అనే 
వారు మిమ్మును కౌగిలిస్తున్నారు. 

ఈ వత్సరము వ్రానీన తెతికాయు అనే నేను 
ప్రభువు యందు మిమ్మును కౌగిలిస్తున్నాను. 
కున్ను యా యానత్సంఘమునకున్ను ఆతిథ్యము 
చేసే గాయియు మిమ్మును కౌగిలిస్తున్నాడు. ఈ _౨౩ 
పట్టణపు వుగ్రాణికుడైన యెరస్తున్ను స్పహూదరు 
డైన క్వర్తున్ను మిమున్ను కౌగిలిస్తున్నారు, 


౨౦ 


నా ౧ 


ఇలను 


సా 


మన ప్రభువైన యేసు ,క్రీస్తుయొక్క కృప మీ ౨౪౮ 


యందరికి తోడైయుండును గాక, ఆమేన్‌, 
మరిన్ని పూర్వీ కాలములయందు డాచబడి యి 
ప్పుడు బయిలు పరచబడి ప్రవక్తల లేఖనములవల్ల 
శాళ్వుత మైన డేవుని నిణజాయము చొప్పున విశ్వాస 
విధేయత నిమిత్తము సమస్త దేళస్థులకున్ను తెలుప 


Wo 
నకు 


బడిన మర్శముయొక్క_ ప్రత్యక్షత ప్రకారముగా 
నున్న యేసు క్రీస్తు ప్రకటన అనగా నా సువాతేళా 
ప్రకారము మిమ్మును సర పరచుటుకు శక్తిమంతుడు 
న్ను అద్వితీయ జ్ఞానము గలవాడు మై్నైన చేవునికి ౨౭ 
యేసు క్రీస్తు ద్వారా మహిమ యొప్పటికిన్ని కలిగి 
యుండునుగాక. ఆమేన్‌, 


* లేక స్తోత్రృముల, 


OFF 


